64 


శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 





శ్రీః 
శ్రీ పరమాత్తీసహస్రణామావరస్తోత్రమ్‌ 


సంస్కృతమూలమ్‌ వ్యాఖ్యా చ 
శ్రీ బెల్లంకొండ రామరాయవిద్వత్మవిః 
అనుసంధానమ్‌ (ఆంధ్రానువాద వ్యాఖ్యా) 
శ్రీ మేళ్ళచెజ్వు వేజ్బటసుబ్రహ్మణ్యశాప్ర్రీ 





రావి కృష్ణకుమారి 
4-103, ఐ.ఎల్‌.టి.డి. కాలనీ ఎక్స్‌టెన్షన్‌, 
కొత్తపేట-చీరాల-523 157 


మూల్యమ్‌ : రూ. 10/- 
ప్రథమ ముద్రణమ్‌ : పార్థివ నామ సంవత్సరః - 05.12.05 


© R. Mohana Rao, M.Sc., M.A. (Samskrit) 
4-103, LL.T.D. Colony Extn., 
Kothapet, Chirala-523 157 
9 08594 - 234054; Cell: 9440115411 


Free to reprint after 05-12-2015 


ప్రతులకు ః D.T.P.at: 
బెల్లంకొండ రామకోటేశ్వరరావు, విక్రమ్‌ గ్రాఫిక్స్‌, 
పమిడిపాడు ఆంధ్రరత్న రోడ్‌ - చీరాల. 
(వయా) నరసరావుపేట, ౫ 08594 - 233242 
గుంటూరుజిల్లా. 

Printed at : 

సూర్య ఆఫ్‌సెట్‌, 


స్టేషన్‌రోడ్‌ - చీరాల. 
అ 08594 - 233943 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 63 


సంయన్తి వామాని శుభాని ప్రజానామేనమితి సంయద్వామః. “సర్వం 
తదభిసమేతి యత్మిజ్బ ప్రజాస్సాధుకుర్వన్తీతి శ్రుతేః. సర్వదేవనమసామేవ 
సిన్దూనాం నదీనాం సరిత్సతిః. “ఆకాశాత్సతితం తోయం యథా గచ్చతి 
సాగరమ్‌. సర్వదేవనమస్మారః కేశవం ప్రతిగచ్చ' తీతి స్మరణాత్‌. సర్వమత్ర 
సమ్యగన్వేతీతి సమన్వయః. వస్తుతస్త్వ్వనన్వయః, అన్యస్యాభావాత్‌. అనన్వయ 
ఇత్యనేన అయమేవ అనేన తుల్య ఇతి వ్యజ్యతే. అనన్వయాలంకారస్య 
తథావిధత్వాత్‌. అః అవతీతి అః. “అక్షరాణామకారో” సీతి గీతావచనా 
చ్చాకారస్య విష్ణునామత్వమ్‌. అతతేర్థః అ ఇతి వా. ఇతి పూరోకాస్సహ(స్రనామభి 
ర్య ఉచ్యతే సో౭_హమేవ, “అహం బ్రహ్మా స్మీతి శ్రుతేః “బ్రహ్మవాచినాం 
సర్వేషాం బ్రహ్మాభిన్న జీవవాచిత్వాత్‌. 
అనువాదం : ప్రజల యొక్క శుభములు ఈయనను చుట్టికొనును కనుక 
ఆత్మ “సంయద్వాముడు”. “ప్రజలు చేసిన శుభములు అన్నియు ఈ ఆత్మను 
చేరును” అని వేదవాక్యము. సర్వదేవ నమస్మారములు అనే నదులకు సముద్రం 
వంటివాడు. “ఆకాశము నుండి పడిన నీరు సముద్రమును చేరినట్లు 
సర్వదేవతానమస్మారములు కేశవుని చేరును అని స్మృతి. సమస్తం ఇందులోనే 
అన్వయించును కనుక “సమన్వయ” స్వరూపుడు ఆత్మ. కాని నిజానికి 
సమస్తమునకు ఆయన అతీతుడు కనుక “అనన్వయుడు. ఆయనకన్న 
మిగిలినదంతయు మిథ్య కదా!. కనుక ఆయనకు ఆయనే సాటి కనుక 
“అనన్వయుడు” అని చెప్పవచ్చును. ఇది అనన్వయాలంకారమనవచ్చును. 


రక్షించువాడు కనుక '*అ లేదా “అక్షరాలలో తాను అకారమును' అని 
గీతావచనముల వలన అకారము విష్ణునామము. పూర్వోక్తమయిన యీ 
సహస్రనామములు అన్నియు ఎవనిగురించి వర్ణించినవో అతడు “నేనే అహం” 
అనగా నేను బ్రహ్మ=బ్రహ్మను అని వేదవచనము. బ్రహ్మ వాచకములు అయిన 
పదములు అన్నియు బ్రహ్మ భిన్నమయిన జీవునకున్ను వాచకములే. 
ఇతి బెల్లంకొండోపనామక రామకవి కృతిషు 
పరమాత్మ సహస్రనామావళి మూలం సాల్బవ్యాఖ్యం 
శ్రీ హయగ్రీవాయ సమర్పితమ్‌. 
సౌమ్యసంవత్సర నిజశ్రావణ దశమ్యామ్‌. 
అనుసంధానమ్‌ సమాప్తము. 


62 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 
వృణుతే తేన లభ్య” ఇతి శ్రుతేః యో ముక్తెర్లభ్యతే, యశ్చ ముక్తిం లభతే, 
తదుభయమయమేవ. ఏకాత్మత్వాత్తయోః. అసమాహితైరలభ్యః. యద్వా 
నిత్యలబ్ధత్వాదలభ్యః అనాప్యః. ఆప్యం హితకారి జన్యమనిత్యమ్‌. సర్వదా 
లబ్లో నిత్యలబ్ధః లబ్బత్వస్యావికారత్వాదలబ్దా. 
అనువాదం : ఆత్మ ప్రవచనాల వలన, మేథాశక్తి వలన చదువు వలన ఆత్మ 
లభించదు. అని వేదవాక్యము. అందువలన శాస్తాలభ్యము. ఆత్మను 
తెలియవలెనంటే “ఆత్మయే అనుగ్రహించాలి. ఎవరిని ఆత్మ వరిస్తుందో అతడే 
ఆత్మను పొందగలడు అని వేదవాక్యం. కనుక ఆత్మ 'లంభకము అనగా 
తనను పొందించునది. మోక్షకాంక్షుల చేత పొందబడువాడు కనుక లభ్యుడు. 
పొందునదియు తనే కనుక 'లబ్ధియు తనే. అంతా తనే కనుక. పొందగల 
సమాధి లేనివారికి అలభ్యుడు. లేదా ఎల్లప్పుడు మనయందే ఉండువాడు 
కనుక కొత్తగా పొందదగినది లేదు కనుక “అలభ్యుడు అనవచ్చును. ఎల్లప్పుడు 
పొందబడినవాడు కనుక నిత్యలబ్బుడు. పొందబడుట అనేది ఆయన యందు 
లేదు కనుక “అలబ్ధి గూడా ఆత్మయే. 
శ్లో జ్ఞానలభ్యో భక్తిలభ్యో ధ్యానలభ్యో9_ పి లాభవిత్‌। 
లాభో9_లాభో9_న్యలాభస్స్వో9_నన్యలాభశ్ళ లాభకృత్‌! 118 
య ఆత్మలాభం వేత్తి స ఆత్మేవేత్యత అహ-లాభవిదితి. ఆత్మలాభోప్యాత్మ 
రూప ఏవేత్యత అహ-లాభ ఇతి. న విద్యతే లాభో యస్మాత్సః అలాభః. 
“'యం లబ్బానాపరం లాభమ్మన్యతే నాధికం తతి ఇతి గీతావచనాత్‌. యస్మిన్‌ 
లబ్దే సతి సర్వో పి తదన్యో లబ్లో భవతి స ఉచ్యతే అన్యలాభ ఇతి. 
నాయమన్యైర్లభ్యత ఇత్యాహ అనన్యలాభ ఇతి. 
అనువాదం : ఆత్మ ప్రాప్తి గురించి తెల్సినవాడు ఆత్మయే కనుక 'లాభవిత్‌” 
అని అనవచ్చును. ఆత్మను '“అలాభూ అనగా తనకు మించిన లాభం లేనివాడు” 
అని అనవచ్చును. 
శ్లో; సంయద్వామస్సర్వదేవ సమస్సింధుసరిత్పతిః। 
సమన్వయో౭_ నన్వయశ్చేత్యుచ్యతేయో9. హమేవ స॥। 114 


“చిక్రోడనమ్‌” 


సుప్రసిద్ధ విద్వత్మవి అద్వైతదర్శనానికి అపరశంకరులు అయిన శ్రీ 
బెల్లంకొండ రామారావుగారు శతాధిక గ్రంథకర్త అన్న సంగతి జగద్విదితం. 
శంకరులవారున్ను అనేక శాస్తగ్రంథాలతో బాటు స్తోత్రగ్రంథాలు గూడా 
వ్రాసారు. అలాగే శ్రీ రామారావుగారున్ను బహు గ్రంథ రచన చేశారు. ఈ 
[గ్రంథ రచన అంతా “భుక్తి” కోసం, కీర్తి కోసం కాక “ముక్తి” కోసం సాగింది. 
ఇదంతా తన మననం కోసం అని ఆయన స్వయంగా చెప్పిన సంగతి. ఈ 
'మననంి కోసం ఆయన రచనలు వింత వింత పుంతలు తొక్కినవి. ఆయన 
వ్రాసిన అష్టకసాహిత్యంలో “ఆత్మాష్టకం” ఒక వింత. 'ఆత్మాత్వం గిరిజామతిః 
” అన్న శ్లోకంలోని భావన ఆయన ఆత్నాష్టకానికి ఆలంబనం. అందులో 
తనలోనే వ్యాపించిన ప్రత్యగాత్మను స్తుతించారు. స్తుతి అంటే స్వరూప వర్ణన. 
అంతేగాని ద్వైతంలో కాదు. జ్ఞానమే భక్తి అని అద్వైత దృక్పథము. దానిని 
మించినది పరమాత్మ సహస్రనామావళి. ఇందులో ఆత్మతత్వం గూర్చి స్తోత్రం 
అనే స్వరూప సంధానం ఉంది. నామరూప రహితుడైన పరమాత్మకు 
సహస్రనామాలు-నాకు తెలిసినంతలో -ఇవి మాత్రమే. సగుణమూర్తులకు 
ద్వైతపద్ధతిలో అంటే ప్రభువు-దాసుడు, తండ్రి-పుత్రుడు, తల్లి-పుత్రుడు, 
రక్షకుడు-ఆర్హుడు” అనే పద్ధతిలో చాలా నామసహస్రాలు ఉన్నవి. కాని 
“జీవుడే దేవుడు, నేనే దేవుడు” అనే పద్ధతిలో సహస్రనామాలు వ్రాయడం 
కష్టమే. కాని దానిని చాలా శక్తిమంతంగా యుక్తిమంతంగా సాధించారు శ్రీ 
రామారావుగారు. ఆ విషయం చూద్దాం. 

అద్వైతదర్శనం ప్రకారం సత్యపదార్థం బ్రహ్మము”. అదే చేతనం. 
మిగిలినదంతా మిథ్య. అచేతనం. అంటే ఈ (ప్రపంచం ఒక (భ్రాంతి. చేతన 
స్పర్శ వలన అచేతనం. సక్రమంగా మారి ప్రపంచవ్యవహారం, నడుపుతుంది. 
అదే మాయ. దాని ప్రభావమే వ్యక్తిగత - అవిద్య. ఇది మనలను అంటే 
చేతనాన్ని అచేతన శరీరంలో నిలిపింది. నిజానికి దేన్ని చూచినా అది బ్రహ్మమే. 


4 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


కాని మనం దాన్ని ఏదో వస్తువుగా భావిస్తాము. అదే భ్రాంతి అదే మాయ. 
అదే అవిద్య. ఒక త్రాడును చూచి పాము అనుకొన్నట్లు, దాన్ని పాముగా 
భావించి, మనం ఊహించినవన్ని ఆ త్రాడుకే చెందుతాయి, కాని వాస్తవంగా 
చెందవు. అదే విధంగా (బ్రహ్మమునందు మనం ప్రపంచ భ్రాంతి పడతాము. 
అందువలన సత్తారూపమయిన బ్రహ్మము పైన అనేక ఆరోపణలు చేస్తాము. 
అంటే కుండగా, చెట్టుగా, మనిషిగా దేహంగా భావనలు చేస్తాము. అంటే 
ఒక్క బ్రహ్మమునే అనేక రూపాలుగా నామాలుగా భావిస్తాం. ఆధారమయిన 
దానిని మాత్రం మజచిపోతాం. కనుక బ్రహ్మమునే “తృణముగా చివరకు 
ఈశ్వరునిగా భావిస్తాం. మొత్తం బ్రహ్మంగా మాత్రం భావించలేము. అయితే 


వేదాంతదర్శనం ద్వారా మనలోని అవిద్య “మేధాస్థాయి” లో తొలగినపుడు 
“ఇదంతా బ్రహ్మం అట, నేనుకూడా బ్రహ్మమేనట” అని గ్రహిస్తాం. అనుభవం 
వస్తే “తానే ఆత్మ అని, ఆత్మకుమించి మిగిలినదంతా భ్రాంతి” అని గ్రహిస్తాం. 
ఏది ఏమయినా దేహంతో ఉన్నంతవరకు జీవన్ముక్తునకయినా “భావాద్వైతం” 
తప్ప క్రియాద్వైతం కుదరదు. తప్పు, ప్రమాదం గూడా. దేహంతో 
ఉన్నంతవరకు వ్యావహారిక సత్యమయిన ప్రపంచంతో వాస్తవ వ్యవహారం 
తప్పదు. మతి “భావాద్వైతం” ఎలా సాధ్యం? అందుకే మననం. 

మననంలో ముందు సమస్త ప్రపంచాన్ని ఈశ్వరవ్యాప్తంగా భావిస్తాం. 
తర్వాత ప్రపంచం అంతా ఈశ్వరరూపం అని, ఈశ్వరుడు “బ్రహ్మం” అని 
భావిస్తాం. “సర్వం (బ్రహ్మమయం” అనే భావన బలపడుతుంది. తరువాత 
(బ్రహ్మంయొక్క సచ్చిదానందస్వరూపం గ్రహించటానికి బాహ్యంగా కనపడే 
ప్రపంచస్వరూపం అచేతన పదార్ధాలుగాని, భిన్నంగా మనం భావించే చేతన 
వ్యక్తులుకాని “బ్రహ్మం” కాదని ఆలోచిస్తాం. ఈవరసలో అచేతనములను 
నిషేధించగా మిగిలిన చేతనం” ఆత్మ అని (బ్రహ్మం అని తెలుస్తుంది. తరువాత 
(బ్రహ్మ స్వరూపం “సచ్చిదానందం” అని చేతన స్వరూపం అని అనుభవానికి 
వస్తుంది. వీని 

“అధ్యారోపం, అపవాదం, స్వరూపం” అని పిలువవచ్చు. వీనిగురించి 
71వ శ్లో వద్ద తెలుగు వివరణలో చూడవలసినది. 


శ్రీ పరమాత్మసహగస్రనామావలీస్తోత్రమ్‌ 61 


అనువాదం : అజ్ఞానులకు ప్రకాశించనిది కనుక ఆత్మ “అప్రకాశము”. 
ప్రాజ్ఞులకు ప్రకాశించును కనుక ఆత్మ ప్రకాశము. సత్త మొ॥ ధర్మములు 
(బ్రహ్మమే. నిత్యభావము అనగా నిత్యత్వము. 
శో నిర్ధర్మత్వం నిర్గుణత్వం నిర్విశేషత్వమేవ చ। 
పూర్ణత్వమ్పరమాత్మత్వమ శబ్ద ప్రతిపాద్యతా॥। 109 
నిర్ధర్మత్వాదయో బ్రహ్మస్వరూపాదనతిరిక్తా ఏవ. 
అనువాదం : నిర్ధర్మత్వము అనగా ఏ ధర్మములు లేకపోవుట గూడా 
బ్రహ్మస్వరూపమే. 
శ్లో॥ ప్రాణప్రాణస్సత్యసత్యం చక్షుశ్చక్షుః ase 
ఘ్రూణఘ్రాణం చిత్తచిత్తం బుద్ధిబుద్ధిర్మ మనః॥॥ 110 
“ప్రాణో వై సత్యం తేషామేష సత్యం చక్షుషశ్చక్షు” రిత్యాది శ్రుతేరాహ- 
ప్రాణేతి. 
అనువాదం : “ప్రాణము సత్యము”. ప్రాణులకు ఆత్మ సత్యము. కంటికి ఆత్మయే 
కన్ను అను వేదవాక్యాలను బట్టి భగవంతుడు ప్రాణప్రాణము. 
శ్లో॥ సమ్పసాదస్సప్రసాదో౭_ప్యప్రసాదః ప్రసాదనః। 
యజ్ఞాలభ్యః ప్రజా లభ్యో దానాలభ్యస్తథైవ చ॥। 111 
భక్తేషు సప్రసాదః. అభక్తేష్వప్రసాదః. ప్రసాదయతి పరిశోధయతి 
భకాానామన్తఃకరణమితి ప్రసాదనః 
అనువాదం : భక్తులయందు అనుగ్రహం గలవాడు కనుక సటప్రసాదుడు. 
అభక్తులకు అందడు కనుక అ(ప్రసాదుడు. భక్తుల అంతఃకరణమును 
నిర్మలపజచును కనుక ప్రసాదనుడు. 
శ్లో శాస్త్రాలభ్యస్తపో9_ లభ్యో మేధా౭_లభ్యో9 పి లమృకః। 
లభ్యో లబ్ధాప్యలబ్ధశ్చాలబ్ధాలబ్ధశ్చ సర్వదా॥ 112 
“నాయమాత్మా ప్రవచనేవ లభ్యో న మేధయా న బహునా (శ్రుతే నేతి 
శ్రుతేరాహ-శాస్తేతి. లమృయతి ప్రాపయతి ఆత్మానమితి లమృకః. 'యమేవైష 


60 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 
అనువాదం : 
శ్లో నిషేద్ధవ్యని షేధావశిష్టః సచ్చిత్సుఖాత్మకః। 
స్వానుభూతిరసావే శతృప్తహం సైకగో చరః॥ 106 


హంసాః పరమహంసాః 
అనువాదం : హంసలు అనగా అవధూతలయిన పరమహంసలు. 
శ్లో నిత్యకాలో నిత్యసంవిన్నిత్యకం నిత్యఖస్తథా। 
కఖం ఖకం సత్యఖం చానవకాశో వియత్సరః॥। 107 
నిమేషాదిర్భన్యకాలః ఆయాస్తు నిత్యకాలః. వృత్తిజ్ఞానాన్యనిత్యాని. 
సంవిదసౌ తు నిత్యా, విషయసుఖమనిత్యమాత్మసుఖం తు నిత్యమితి నిత్యకమ్‌. 
జన్యాకాశో9_నిత్యః. అయన్సు నిత్యాకాశ ఇతి నిత్యఖమ్‌. ప్రాణో బ్రహ్మ కం 
బ్రహ్మ ఖం బ్రహ్మేతి శ్రుతే రాహ-కఖమితి. ఖకమితి. సుఖాభిన్నం గగనం, 
గగనాభిన్నం సుఖం చాయమేవ. వియతః పరః వియత్సరః. 
అనువాదం : నిమిషం మొదలయినవి మనం విభజించి పుట్టించిన 
కాలభేదాలు. కనుక 'జన్యకాలములు” కాని ఆత్మ “నిత్యకాలము” అలానే 
మనం చేసే మానసిక వ్యాపారాలు అన్నీ అనిత్యములు. “ఆత్మ” నిత్యజ్ఞానము. 
విషయాలను అనుభవించడం వలన వచ్చే మన సుఖం అనిత్యం. 
ఆత్మస్వరూపమయిన సుఖము నిత్యం. 
మనం తయారు చేసిన కుండ మొ॥ వస్తువులలోని పరిమిత ఆకాశం 
అనిత్యం. అలాగే భూతాకాశం గూడా అనిత్యము. ఆత్మ నిత్యాకాశము. కనుక 
'నిత్వఖం”. సుఖస్వరూపమయిన ఆకాశం ఆత్మ. ఆకాశస్వరూపమయిన సుఖం 
ఆత్మ. ఆకాశం కన్న అతీతమయినది కనుక “'వియత్పరం -ఆత్మ'. 
శ్లో॥ అప్రకాశః ప్రకాశశ్చ సత్తాచిత్త్వం చ సత్యతా। 
చైతన్యం సుఖతా నిత్యభావో బ్రహ్మత్వ మేవ చ॥ 108 
అజ్ఞానామప్రకాశః. ప్రాజ్ఞానామ్రకాశః. నను నిర్దర్మకత్వమపి సిద్దం 
ల ఇ ® థి 
బ్రహ్మణః సత్తాదిధర్మవత్తాదత ఆహ-సత్తేత్యాది-నిత్యభావో నిత్యత్వమ్‌. 


పరమాత్మసహ(స్రనామసోత్రమ్‌ ర్‌ 
ఈ పద్ధతిలోనే రామకవిగారి యీ సహస్రనామావళి నడిచింది. 


71వ శ్లోకం వరకు అధ్యారోపంతో నామాలు నడిచినవి. ఈ విషయంలోనే 
114వ శ్లోకం వద్ద ఆయన వ్రాసిన మాట స్మరించాలి. 

“బ్రహ్మవాచినాం సర్వేషాం (బ్రహ్మోభిన్న జీవ వాచిత్వాత్‌” 

అలానే అపవాదనామాలు నడిచిన తర్వాత “నిషేద్ధవ్య నిషేధావశిష్టో 
హమస్మి” అని అన్నారు. ఇదే వీటి ప్రయోజనం అని సూచించారు. తరువాత 
స్వరూప సంధాన పరమయిన నామాలు అయిన తర్వాత సర్వనామసాహస్రికి 
ముగింపుగా 
1) సర్వదేవనమస్సింధు సరిత్సతిః 2) యోహమేవ సః అని తన సహస్రనామ 
లక్ష్యాన్ని సరసంగా సూచించారు. ఇందులో అధ్యారోపనామాలు 1) ఓ 
మహమస్మి, నిరంజనోహమస్మి- అని అనుసంధానం చేయదగినవి. 
శ్లో; 42 నుంచి నామ ప్రపంచారోప నామాలున్నవి. 
అపవాదనామాలు 2) స్త్రీ నాహమస్మి, తమో నాహమస్మి-అని అనుసంధానం 
చేయదగినవి. 

ఈ నామ నిర్మాణంలో ఈ విద్వత్మవి తన శాస్తసాహిత్య భావనాశక్తులను 
ఉపయోగించి అనేక విషయాలను పరమాత్మ పరంగా సమన్వయం చేశారు. 
1) శ్లేష 2) నామమూలమయిన ధాతువులు మొ॥ వానిని వింగడించి వ్యుత్పత్తి 
పరంగా అన్వయించటం. 3) అభేద లక్షణ. 4) వేద చోదిత భావాలు. 5) 
వేదోక్త విశేషణాలు. మొ! ఈ నామాలు 3లింగాల్లో ఉన్నాయి. లింగరహితము 
అయిన పరమాత్మకు అది సూచన. 

ఈ విధంగా ఈ పరమాత్మ సహస్రనామాలు ఆత్మానుసంధానానికి చక్కగా 
ఉపకరించును. ఈ గ్రంథాన్ని తెనిగించమని, వివరించమని నన్ను కోరి 
యీ సదవకాశం నాకు ఇచ్చిన శ్రీ రావి మోహనరావుగార్మి నా కృతజ్ఞతలు. 
(గ్రంథకర్త అయిన రామ విద్వత్మవికి నా నమస్మానాలు. ఈ చిక్రోడనమును 
'చితోడనంి గా అనుగ్రహించి అశీర్వదించ గలందులకు ప్రార్థన. 

ఇట్లు 
మేళ్ళచెర్వు వేజ్మటసు బ్రహ్మణ్యశా స్త్రీ 
అనుసంధానకర్త 





నమో భగవతే హయగ్రీవాయ విష్ణవే 
మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా 
ఓం 


శ్రీ బెల్లంకొండ రామరాయకవిగారి మీద నాకున్న మక్కువను గ్రహించి 
వారు రచించిన “శ్రీ పరమాత్మ సహస్రనామావళీస్తోత్రమ్‌' తన దగ్గరకు 
చేరినవెంటనే నాకెరుక పరచుటయే కాక భద్రంగా పంపి సహకరించిన 
మిత్రులు డా॥ ఈ. ఏ.శింగరాచార్యులగారికి కృతజ్ఞతలు. 

ఈ (గంథమునకు ఆంధ్రానువాదం చేయవలసినదిగా కోరిన వెంటనే 
అంగీకరించి అందించినవారు శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాలలో 
సంస్కృతాధ్యాపకునిగా పనిచేయుచున్న శ్రీ మేళ్ళచెజ్వు వేంకటసు బ్రహ్మణ్య 
శాస్త్రి గారికి కృతజ్ఞతలు. వీరు శ్రీ బెల్లంకొండవారిని “చీమనై ప్రణతి సేతు” 
నని నుతించిన పద్యము వీరి ఒద్దికను తెలియజేస్తుంది. 
చీరాల, సంపాదకుడు 


ది. 26-09-05 రామోరా 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 59 
శ్లో న వాయుస్నో న లోకస్పో న దేహస్నో నహృత్థితః। 
నమన్సస్లో నబుద్దిస్తో నావిద్యాస్తో నసత్త్వగః॥ 101 
థి ధా థి గా, 
అవిద్యాస్టూలాజ్ఞానాని కారణశరీరాణి. సత్త్వం మాయా. 
అనువాదం : అవిద్యా=స్థూల అజ్ఞానములు. అనగా జీవులయొక్క కారణ 
శరీరాలు. సత్త్వమ్‌= మాయ 
శ్లో అనూర్హ్వోత నధరో9_మధ్యో9_దక్షిణోల_నుత్తరోల పి చ। 
అచ్చ్భేద్యోల_యమదాహ్యో౭_ యమక్షేద్యో౭_ శోప్య ఏవచ॥ 102 
న విద్యతే ఊర్ధ్వం యస్య స ఉచ్యతే అనూర్ధ్వ ఇతి. 
అనువాదం : తనకన్న పైన ఎవరూ లేనిది కనుక ఆత్మ “అనూర్థము”. 
శ్లో అనాశ్యో9_ యమజర్యోయమనుత్సాద్యోయముచ్యతే। 
అసంస్మార్యోష సంస్మర్తాం_సంస్మారశ్చ భవత్యయమ్‌॥ 103 
జరయితుమశక్యః అజర్యః 
అనువాదం : జీర్ణం లేదా శిథిలం చేయబడడం సాధ్యం కానిది కనుక ఆత్మ 
“అజరము”. 
శ్లో విశ్వపృష్ణోద్భాసమానః పృష్టహీనో£_ పురస్థృలః। 
ద్రష్టన్తరవిహీనశ్చ (శ్రోత్రన్తరవివర్ణితః॥। 104 
విశ్వతః పృష్టేషు సర్వతః పృష్టేష్వితి శ్రుతేరాహ-విశ్వేతి. 'నాన్యోతోస్తి 
ద్రష్టేతి శ్రుతేరాహ- ద్రష్టితి. 





అనువాదం : సర్వత్ర అన్ని స్థలములపైన ప్రకాశించువాడు. కనుక ఆ 
వేదవాక్యం ప్రకారము విశ్వ పృష్టోద్భాసమానము ఆత్మ. ఆత్మను మినహాయించి 
మటొక (ద్రష్ట అయిన చేతన పదార్థము లేదు కనుక ఆత్మ “ద్రష్టంతర 
విహీనము”. 
శ్లో మన్రన్తరవిహీనశ్చ బోద్ధన్తర వివర్ణితః। 

అసంగో౭_నన్తరో౭_ బాహ్యో౭_ తుల్యో౭_ఖణ్జశ్చ చిద్ధనః॥ 105 





58 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 

ఆనన్షన్‌ మైథునం కుర్వన్‌. విస్ఫజన్‌ మూత్రపురీషోత్సర్జ్దనం కుర్వన్‌. 
అనువాదం : ఆనందన్‌=దాంపత్యమును అనుభవించుచు, విసృజన్‌=విసర్జన 
చేయుచు, అంటే ఈ క్రియలు గూడా ఆత్మకాదు. 
శ్లో న బిభ్యన్న హసన్నాపి జృంభయన్న ధమన్నపి। 


న తర్ణయన్నాపి రుదన్‌ రోదయన్న చ నాలపన్‌॥ 95 
శ్లో॥ నగాయన్‌ రమయన్నాపి రమమాణో న నో జుషన్‌। 

నతూష్టీం వర్తమానో౭_పి నప్రహ్వో నోన్నతోత పి చ॥ 96 

ప్రహ్వో నమః. 


అనువాదం : ప్రహ్వః=నముడు. అంటే వినయంగా తలవంచిన వాడు. 
శ్లో నకాణో నాపి బధిరో నపంగుర్న కుణిస్తథా। 
నకామీ నాప్యకామీ చ నదుఃఖీ నసుఖీ తథా॥ 97 
పంగుః పాదవికలః కుణిః హస్తవికలః. 
అనువాదం : పంగుః=కుంటి వాడు, కుణిః=అవిటి వాడు 
శ్లో నవిద్దో నాప్యవిద్ధశ్చ నరుగ్గో న చ నీరుజః। 


నబ్రహ్మచారీ నగృహీ నవనస్లో న వా యతిః॥ 98 
శ్లో॥ నసాధకో నసిద్ధశ్చ న వస్తీ నదిగమ్బరః। 
నావధూతశ్చ నమునిర్నతపస్వీ న వా జటీ॥ 99 


మునిర్మననశీలః. మౌనశాలీ వా. 


అనువాదం : మునిః:=మననం చేసే స్వభావం గలవాడు. లేదా మౌనశీలం 
గలవాడు. 


శ్లో నముజ్లీ నసుకేశశ్చ నాసూత్రో న చ సూత్రవాన్‌! 
నభూమిస్లో నవారిస్లో నతేజస్టో న ఖస్థితః॥। 100 
సూత్రం యజ్ఞోపవీతమ్‌. 

అనువాదం : సూత్రమ్‌ =జందెము. 


పరమాత్మసహస్తనామావళీస్తో త్రమ్‌ 
సంస్కృతమూలమ్‌ వ్యాఖ్యాచ 
శ్రీ బెల్లంకొండరామరాయవిద్వత్మవిః 
ఆంధ్రానువాదః వివరణంచ శ్రీ మేళ్ళచెజ్వు వేజ్మటసు బ్రహ్మణ్యశా స్త్రీ 
(ప్రారంభః 
శ్లో ఓన్తత్స-త్సరమాత్మా చ పరతత్వ-మ్పరాయణమ్‌। 
ఆత్మా పరాత్మా జీవాత్మా వ్రత్యగాత్మా పరాత్సరః॥। 1 
'ఓ న్తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్రివిధః స్మృతి ఇతి స్మరణాదోన్తత్సదితి 
నామత్రయమ్‌. తత్ర చ '“ఏతదాలమృనం శ్రేష్టమేతదాలమ్బనమ్సరి మితి 
శ్రుతేరోజ్మారస్య బ్రహ్మనామత్వాద్చ హ్మప్రతీకత్వాద్చ హ్మాలమృ్బవ త్వ్వాచ్చ 
ప్రథమతో నిర్దేశ. వేదాదావివోజ్కారస్య ప్రకృత[గ్రన్దాదౌ నిర్దేశేన ప్రకృతగ్రన్ధస్య 
చ వేదతుల్యత్వం వేదమూలత్వజ్బావగమ్యతే. 
అనువాదం : “ఓం, తత్‌, సత్‌” అని బ్రహ్మమునకు 3 సంకేతములున్నవి. 
కనుక ఆ “3 పేర్లు చెప్పబడినవి. “శ్రేష్టం అయిన ఆధారం ఇది. చివజిదయిన 
ఆధారం ఇది” అని (శ్రుతి ఓంకారమును బ్రహ్మనామంగాను, (బ్రహ్మకు 
ప్రతీకగాను బ్రహ్మకు ఆధారంగాను చెప్పింది కనుక ఈ నామాలలో ఓం” 
ముందు చెప్పాము. అలానే వేదాదియందు ఓంకారమును చెప్పినట్లు ఈ 
(గంథములోను ముందుగా ఓంకారమును చెప్పడం వలన ఈ (గ్రంథం 
వేదతుల్యం అని, వేదమూలం అని ధ్వని. 
వివరణ : 1) ఓంకారశ్చాథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా, 
కంఠం భిత్త్వా వినిర్యాతౌ తతో మాంగళికావుభౌ॥ 
అను శ్లోకం ప్రకారం ముందుగా (బ్రహ్మ కంఠం భేదించికొని వచ్చినది 


8 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


“ఓంకారము”. దానికి 'వేదాది అని పేరు. ఇది మాంగలికము. గ్రంథారంభం 
లో “మంగళం” ప్రతిపాదించినట్లు అయింది. (గంథారంభంలో మంగళం 
(గంథనిర్విఘ్న పరిసమాప్తికి దోహదం చేస్తుందని శాస్త్రం. విశ్వాసం. 
2) “ఓమిత్యేకాక్షరం (బ్రహ్మ అని (శ్రుతి. శబ్బబ్రహ్మమని పేరు. “శబ్దబహ్మణి 
నిష్టాతః పరంబ్రహ్మాధిగచ్చతి” అని సంప్రదాయం. 
3) ఓంకారము *అ+ఉ+మ్‌-/” అని నాలుగు విభాగాలు. మొదటి ‘3’ 
విభాగాలు ప్రపంచానికి, లోకాలకు అన్ని రకాల త్రిపుటులకు గుర్తు. 
వీటికతీతమయి, వీటి సృష్టికి కారణం అయిన మహామాయ అర్ధబిందు 
స్వరూపం అయిన నాదము. ఈ నాదం ఆగినచోట అనగా 'నాదాంతంి, 
బ్రహ్మస్థానం. కనుక “ఓం” ఉపాసన వలన లోకాతీతమయిన బ్రహ్మతత్త్వం 
వద్దకు నాదమార్గంలో చేరుతాము. కనుక 'ఓం”'కారము (బ్రహ్మస్వరూపం. 
శ్లో నారాయణః పరో దేవః పురుషోత్తమ ఈశ్వరః 

పురాణపురుషో నిత్యో నిరవద్యో నిరజ్ఞునః॥ 2 

అవద్యో దోషః అజ్ఞానం లేప ఇతి వివేకః 
అనువాదం : అవద్యః అనగా దోషం అని అర్థం. అజ్ఞనం అనగా 'పూతి 
అని అర్థం. 
వివరణ : పరమాత్మ అఖండతత్త్వము. దానియందు మనముగాని మాయగాని 
కల్పించిన ఈ మిథ్యాప్రపంచం అసలు అంటదు. సినిమా తెజపై ఎన్ని 
దృశ్యములాదినను అవి తెజకు అంటవు. ఎటువంటి దోషములు భేదములు 
అంటనివాడు. శుద్ధతత్త్వం. 
శ్లో అవ్యక్తో౭_క్షర ఆద్యశ్చ శుద్దో బుద్ధశ్చ నిర్మలః। 

సర్వజ్ఞస్సర్వవిత్సత్యం జ్ఞానమవ్యయ ఆశ్రయః॥ 8 
సామాన్యాకారేణ సర్వజ్ఞః విశేషాకారేణ సర్వవిత్‌. 

అనువాదం : సామాన్యంగా సర్వజ్ఞుడని నామము. విశేషంగా సర్వవిత్‌ అని 
నామము. 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 57 
అనువాదం : నిర్దిశిః=దేశములేనివాడు. 
శ్లో ననిషేధ్యో నిషేద్ధా నో నబలం నయశో నభీః 
నసంకల్పో నకామశ్చ నశ్రద్దా నధృతిస్తథా॥। 89 
భీసంకల్పాదీనామ్మనోధర్మత్వాన్నాత్మత్వమ్‌. 
అనువాదం : భయము సంకల్పము మొ॥ ఆత్మధర్మములు కావు. మనో 
ధర్మములు. కనుక అవి ఆత్మకావు. 
శ్లో; నసంశయో నిశ్చయో నో నహ్రీర్లర్వో నన స్మృతిః। 
నరోగో నాపి చారోగ్యం నశీతం నోష్టముచ్యతే॥ 90 
హ్రీర్లజ్ఞా. శీతం శీతస్పర్శః 
అనువాదం : హ్రీ=సిగ్గు. శీతమ్‌=చల్లని స్పర్శ. 
శ్లో నానుష్టోశీతమ హ్యేష నరసో న చ గన్ధకః। 
ననామ నాకృతి ర్నాపి శబ్లో నేదన్న తన్న యత్‌॥ 91 
గన్లో ప్రాణగ్రాహ్యోగుణః. శబ్లో ధ్వనిః. 
అనువాదం : గంధము =వాసన. శబ్దము=చప్పుడు. 
శ్లో; నాదోనకింనశుక్షం చన కృష్ణం చన లోహితమ్‌। 
న మూర్తం నాహ్యమూర్తం చ న సన్న త్వన్న తత్సరమ్‌॥। 92 
సత్సృధథివ్యాదిభూత త్రయం. త్యద్వాయ్యాకాశద్వయమ్‌. 
అనువాదం : సత్‌=భూమి మొ॥ ౩ భూతములు. నేల, నీరు, నిప్పు. త్యత్‌=గాలి, 
ఆకాశము అను భూతద్వయము. 
శ్లో నప్రస్థితో నస్థితశ్చ ననిషణ్ఞశ్చ నస్వపన్‌। 
నశయానో నపశ్యంశ్చ నశృ్ళణ్వాన శ్చ నోమనన్‌॥ 93 
మనన్‌ మననం కుర్వన్‌. 
అనువాదం : మనన్‌=మననము చేయుచు. 
శ్లో రసయన్నో నజిఘ్రంశ్చ నగ్భహన్నోవదం స్తథా! 
నోన్మిషన్నాపి నిమిషన్నానన్దన్విసృజన్నపి॥ 94 


56 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


అనువాదం : ప్రమాకరణమ్‌ =అనగా (ప్రమాణము. (ప్రమితిః=ప్రమాణంగా 
తెలిసికొనుట. 


శ్లో; నలవో నత్రుటిర్నాపి నిమేషో నముహూర్తకః। 
నదినం ననిశా నాపి దినరాత్రం తిథిర్న చ॥ 84 
లవాదయః కాలవిశేషాః. దినరాత్రోస్సమాహారః దినరాత్రమ్‌. 
అనువాదం : లవః=కాలంలోని (త్రుటి, కాష్ట క్షణం మొ॥ భేదాలలో ఒకటి. 
దినరాత్రమ్‌=రేయింబవళ్ళు. 
శ్లో॥ నపక్షో నాపి మాసశ్చ నబుతుర్నాపి చాయనమ్‌। 
నవత్సరో నచయుగో యుగసన్షి స్తథా న చ॥ 85 
యుగయోర్మధ్యకాలో యుగసన్గిః 
అనువాదం : యుగముల మధ్యకాలము యుగసంధి. 
శ్లో నకల్పో నమహాకల్పో నిత్యకల్పో£ పి నో తథా! 
నాత్యన్తికోల పి కల్పశ్చ నవిసర్లో నసర్గకః॥ 86 
కల్పోనైమిత్తికః ప్రళయః. నిత్యకల్పస్సుషుప్తిః ఆత్యన్తికకల్పః ముక్తిః. 
అనువాదం : కల్పః =నైమిత్తిక ప్రళయము. నిత్యకల్పః=రోజూపోయే 
గాధనిద్ర=సుషుప్తి. ఆత్యంతికః కల్పః=శాశ్వత ముక్తి. 
శ్లో నాతిసర్లో నరక్షా చ నావతారో న వా విరాట్‌! 
న సూత్రాత్మా౭_వ్యాక్ళతో న నప్రాజ్ఞో న చ తైజసః॥ 87 
సూత్రాత్మా హిరణ్యగర్భః. అవ్యాకృతః కారణోపాధిరీశ్వరః. 
అనువాదం : సూత్రాత్మ=అనగా సర్వజీవాంతర్యామి అయిన హిరణ్యగర్భుడు 
ఈశ్వరుడు, అవ్యాకృతః=సర్వజీవకారణ శరీరగతుడయిన ఈశ్వరుడు. 
శ్లో॥ నవిశ్వో నతురీయశ్చ నభోగ్యమ్భోగ ఏవ చ। 
నసర్వం చ ననిర్దెశ్యో ననిర్దెష్టా ననిర్దిశిః॥। 88 
నిర్దిశిః నిర్దేశ. 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 9 
వివరణ : సర్వజ్ఞుదన్నా సర్వవిత్‌ అన్నా అర్థంలో తేడా ఏమీలేదు. సర్వం 
తెలిసినవాడని అర్థం. అందువలన “2” నామములు పునరుక్తి అవుతాయి. 
అందువలన అర్థభేదం చూపుతున్నారు. తెలియడం 2 రకాలు. 

1) మామూలుగా తెలియడం-పరిచయం. 2) పూర్తిగా తెలియడం - జ్ఞానం. 
ఈ “2” రకాల జ్ఞానాలు భగవంతునికి ఉన్నాయని అర్థం. 
శ్లో అననః పురుషః పూర్ణ ఏకో౭_ ద్వైతోల_చలో9_చ్యుతః। 
స్థాణుస్సర్వగతో విష్ణు-స్సర్వాత్మా చ సనాతనః 4 
అచలశ్చలరహితః. స్థాణుః స్తబ్ధః “వృక్ష ఇవ స్తబ్లో దివి తిష్ట తీతి శ్రుతేః 
: సామాన్యవిశేషభావాన్న పునరుక్తిః. అర్ధెక్యేపి శబ్దస్వరూపభేదేన పర్యాయ 
పదానా మివ న దోష ఇతి వా. సర్వస్యాత్మా స్వరూపం సర్వాత్మా. 





అనువాదం : అచలః అంటే చలనం లేనివాడు. స్థాణుః అంటే స్తబ్ధంగా 
మొద్దులాగా ఉండేవాడు. ద్యులోకంలో “వృక్షం” లాగా స్తబ్ధంగా వుండేవాడు 
అని వేదం. సామాన్యంగా “చలనం లేనివాడని, విశేషంగానూ చలనం లేని 
వాడని అర్థం. అందువలన పై “2 నామాలకు పునరుక్తి దోషం లేదు. లేదా 
అర్థం ఒక్కటే అన్నా “పర్యాయపదంగా ఇచ్చినట్లు భావింపవచ్చును. 
సమస్తమునకు నిజమయిన రూపం అయినవాడు. 

వివరణ : “అచలః అన్నా 'స్తబ్ధణి అన్నా కదలిక లేనివాడనే అర్ధం. “2 
నామాలు ఎందుకు? 

1) సామాన్యంగా ఎక్కడికీ కదలడు అంటే ఎప్పుడయినా కదలవచ్చును అని 
అర్థం రావచ్చును. “ఆయన ఎక్కడికీ పోడు అంటాం” ఎవర్ని గుణించి అయినా. 
అంటే ఆయన పిడుగు మీద పడ్తున్నా కదలడని అర్థం. “అచలః అంటే అది 
అర్థం. 'స్తబ్ధఃి మళ్ళా చెప్పడం చేత పిడుగులు మీద పడ్డా కదలడని అన్నట్లు 
“అసలు కదలడు, విశేషంగా ఎప్పుడయినా కదలడు” అని అర్థం వస్తుంది. 
(కనుక 2 నామాలు దండగ కాదు.) 

2) అసలు ఈ 'కదలికి విషయం ఏమిటి? “ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ అంతా 
ఏకవస్తువు గురించి చెప్పిన మాటలు. 


10 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 

“సర్వం ఖల్విదం బ్రహ్మ అని (శ్రుతి. సర్వవ్యాపిగా వున్న బ్రహ్మ ఎక్కడికి 
పోతాడు. “ఆకాశం” ఎక్కడికి పోతుంది? మనం లేనిచోటికి మనం వెళ్లాలి. 
మనం అంతటా ఉంటే వెళ్లేది ఎక్కడికి? కనుక “ఆత్మ” కదలదు అని అర్థం. 


3) మటి అలాంటప్పుడు అచల? అన్నదే సరిపోతుంది గదా. ఇతర ఖండ 
వస్తువుల గురించి ఆలోచించినట్లు “విశేషంగా కదలడు” అని ఎందుకు చెప్పడం 
అని ప్రశ్న అందువలన “పర్యాయపదం”గా భావించమని ఇంకొక సమన్వయం 
చెప్పబడింది. ఒక విషయాన్ని 2 సార్లు చెప్పితే మలటింత దృఢంగా ఆ గుణం 
చెప్పినట్లు గదా! 
శ్లో ఆకాశ ఇనన్దః ప్రాణశ్చ మహాన్‌ బ్రహ్మ బృహ ద్ధవః। 
అననో9_ పార ఈశానో మహాదేవో మహేశ్వరః ర్‌ 
ఆ సమన్హాత్మాశతే ప్రకాశత ఇత్యాకాశః. ఇన్టః పరమైశ్వర్యశాలీ. ప్రాణితి 

జగదనేనేతి ప్రాణః.అననో వస్తుతో౭_ నరహితః. అపారో దేశతఃపారరహితః. 
అనువాదం : అంతటా వ్యాపించి ప్రకాశించేది కనుక ఆకాశము. సర్వాతీత 
మయిన ఈశ్వరత్వం ఉన్నది కనుక ఇంద్రుడు. ఈ ఆత్మవలననే ఈ మిథ్యా 
జగత్తు అస్తిత్వంలో బ్రతుకుతున్నది కనుక ప్రాణము. ఆత్మనిత్యసత్యం కనుక 
అంతం లేనిది. సర్వవ్యాప్తం అయినందువలన ఆద్యంతములు లేనిది. 
వివరణ : “ఖం (బ్రహ్మ అంటారు. దీనిని 'సున్న తో పోలుస్తారు. “సున్న 
ఆకాశం వంటిది. దానికి మొదలు చివజ లేవు. అందులో పోయేది, ఉండేది 
లేదు. పూర్ణం అదే. శూన్యం అదే. ఏది పోయినా అది ఉంటుంది. ఏ 
అంకెకయినా ఆధారం అదే. దానిమీదనే “1 మొ॥ అంకెలు సృష్టింపబడతాయి. 
“సత్యం జ్ఞానమనంతం (బ్రహ్మ “అనాద్యనంతం మహతః పరం తత్‌! 

పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే 

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే। 

అంతః పూర్ణః బహిః పూర్ణః పూర్ణకుంభ ఇవాంబరే, 

అంతశ్ఫూన్యః బహిశ్ళూన్యః శూన్యకుంభ ఇవాంబరే- అన్నట్లు 

బ్రహ్మం అనాది, అనంతం, అఖండం, ఆకాశం, అపారం, సర్వప్రాణం, 
సర్వేశ్వరం. అదే ఆత్మ, పరమాత్మ. 


శ్రీ పరమాత్మసహగస్రనామావలీస్తోత్రమ్‌ 55 
అనువాదం : ముఖజః= బ్రాహ్మణుడు ఆత్మ కాదు. 
శ్లో నమధ్యమో నోత్తమశ్చ న చణ్డాలో న పుల్మసః। 
నభూమిజో నామ్బరజో నామ్బుజో న చ వాయుజః॥। 79 
పుల్మసో జాతివిశేషః. 
అనువాదం : పుల్మసః=ఒక జాతివాడు. అతడున్ను ఆత్మకాడు. 
శ్లో నాయోనిజో యోనిజోన నజాతో జనకశ్చ న। 
నమిత్రంన చ శత్రుశ్చ నోదాసీనో నమధ్యగః॥। 80 
5 శ శ సు 
అయోనిజస్సితాదిః. మధ్యగః మధ్యస్థః 
అనువాదం : అయోనిజః=సీత, మొ॥వారు ఆత్మలు కారు. మధ్యగః 
=మధ్యస్థుడు, మధ్యవర్తి ఆత్మకాడు. 
శ్లో నాజితో నజితశ్చాపి నశ్రోతా న చ వాచకః। 
నవాక్యం నాపి వాక్యార్థో నలక్ష్యార్లో నభాషణమ్‌॥। 81 
వాచకో వక్తా. వాక్యం శబ్ద్బసముదాయః. భాషణం వచనముచ్చారణమితి 
యావత్‌. 
అనువాదం : వాచకః=వక్త. వాక్యం=శబ్ద సమూహము. భాషణమ్‌ =అనగా 
మాట్లాడుట. పదములను ఉచ్చరించుట. ఇవి ఏమియును ఆత్మ కాదు. 
శ్లో శ్రవణం మననం నో నో నధ్యానం ననిదర్శనమ్‌। 
నోపమానం నానుమానం నప్రత్యక్షం నలిజ్ఞకమ్‌॥ 82 
నిదర్శనం నిదిధ్యాసనమ్‌. లిబ్బం ధూమాదిసాధనమ్‌. 
అనువాదం : నిదర్శనమ్‌ =ధ్యానము చేయుట. లింగమ్‌=ముఖ్యమయిన 
చిహ్నము. 'నిప్పుకు-పొగి ఇట్టివి-ఇవియును ఆత్మకాదు. 
శ్లో; నప్రమాణం నప్రమేయం నప్రమాతా న చ ప్రమా! 
నాదిర్నానో నమధ్యశ్చ నజీవో నేశ్వరోల పి చ॥ 883 
ప్రమాకరణం ప్రమాణమ్‌. ప్రమితిః ప్రమా. 


54 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


వివరణ : “ఆత్మి తప్ప మిగిలిన ఏ రకం అయిన వస్తువులు గాని, వాటి 
సంబంధించిన భావనలు కాని, ఆత్మ కావు. కనుక ఘటము ఆత్మకాదు. 
దాని అభావము గూడా ఆత్మకాదు అని చెప్పారు. 
శ్లో; నకర్మ చ నసామాన్యం నవిశేషో భవేన్నచ। 
సమవాయో నసంయోగో నకార్యం న చ కారణమ్‌॥ 75 
సామాన్యం జాతిః 
అనువాదం : సామాన్యం అనగా జాతి. ఇదియు ఆత్మకాదు. 
వివరణము : “జాతి” అంటే కొన్ని సమానాకార వస్తువుల యందు సమానంగా 
ఉండే లక్షణాన్ని జాతి అంటారు. దాని ఆకారాన్ని బట్టి గ్రహిస్తాము. ఉదా 
* కుండ ఒక వస్తువు. కాని కొన్ని వందల కుండలయందు గల సాదృశ్యం 
-కుండజాతి. దాన్ని బట్టే ఏ కుండనయినా పోల్చుకోగలం. ఘటత్వం= 
కుండత్వం-అదేజాతి. మానవుడు ఒక వ్యక్తి. కొన్ని వందల మానవులయందు 
కుల,మత,దేశభేదాలకు అతీతంగా (గ్రహించే ఆకారసామ్యం “జాతి”. అదే 
మనుష్యజాతి. మనుష్యత్వం. ఈ జాతి ఒక పదార్థము. ఇది గూడా ఆత్మకాదు. 
శ్లో; నోపాదానం నిమిత్తంనకారకం కరణం న న 
న నిషేధో నచాదానం నౌదాసీన్యం నశాసనమ్‌. 76 
కారకం ప్రయోజకర్తృ. కరణం సాధకతమమ్‌. 
అనువాదం : కారకమ్‌=ప్రయోజకకర్త. ఒక పనికి ఒక వ్యక్తిని నియమించే 
వాడు. కరణం =అసాధారణమయిన కారణము కరణము. కుండ చేయుటకు 
కావలసిన దండము మొ॥. ఇవి ఆత్మకాదు. 
శ్లో నశాస్త్రం నగురుర్నాపి శిష్యో నేశోనచ ప్రజా! 
నపితా న చ పుత్రశ్చ నమాతా నాగ్రజో పి చ॥ 77 
ఈశో రాజా. ప్రజా తత్పాల్యజనః. 
అనువాదం : ఈశః =రాజు-ఆత్మకాదు. ప్రజా=ప్రజలు-వీరు “ఆత్మ కాదు. 
శ్లో నానుజో నాన్యజో నాపి మధ్యజో ముఖజశ్చ న। 
నబాహుజో నోరుజాతః పాదజశ్చ న నాధమః॥। 78 
ముఖజో బ్రాహ్మణః. 


11 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 11 

శ్లో సర్వాన్తరస్సూక్ష్మతమో జ్జేయో జ్ఞాతా నిరాశ్రయః। 

విభుర్విశ్వో విరాట్రేజ స్ప్వప్రభ స్స్వస్థ ఆత్మవిత్‌॥। 6 

జ్లేయః “ఆత్మావా9_రే ద్రష్టవ్యి ఇతి 'తమేవైకం జానథ ఆత్మాని మితి 
చ శ్రుతేః. స్వస్థః స్వే మహిమ్ని వ్యవస్థిత ఇతి (శ్రుతేః. 
అనువాదం : జ్జేయః అంటే తెలియదగినవాడు. “ఆత్మద్రష్టవ్యం” అని, 'ఆ 
ఏకవస్తువయిన ఆత్మను అర్థం చేసికొనండి అని [శ్రుతి చెప్తున్నది. స్వస్థః 
-భగవంతుడు తనయందు తానున్నాడు. తన మహిమలోనే తానున్నాడని 
శ్రుతి చెప్తున్నది. 
వివరణ : ఆత్మ సర్వాంతరుడు. అందటియందు అనగా అన్ని దేహములందు 
“జీవరూపంగా” ఉన్నాడు. కనుకనే అత్యంత సూక్ష్మం అని చెప్పవచ్చును. 
అట్టివాడు “జ్ఞానంతో తెలియదగినవాడు. సర్వులకు ఈవిధంగా ఆయన 
ఆధారం. ఆయనకు ఆధారం ఎవరు అంటే ఆయనకు ఆయనే ఆధారం. 
శ్రుతిలో గూడా ఈ ప్రశ్న వచ్చింది. 

“స భగవః కస్మిన్‌ ప్రతిష్టితః 
అయ్యా, పరమాత్మకు, ఆయతనం ఏది? అని. 
“స్వే మహిమ్ని ప్రతిష్టిత 

ఆయనకు ఆయతనం ఆయనే. సర్వానికి ఆయతనం ఆయనయే. 'మహిము 
అంటే ఏమి? గొప్పతనం. ప్రపంచవ్యాప్తి ప్రపంచాధారత ఆయనవి. మళ్ళా 
అందులోను బయట ఆయన నిండి వున్నాడు. 
శ్లో ప్రాజ్ఞశ్చ తైజస స్సర్వం తత్త్వబ్బు త్వ మహం శివః। 

సత్యసన్థస్సత్యకామస్సర్వగన్నో మనోమయః॥ 7 

తత్త్వమితి “తత్త్వన్నారాయణః పరి ఇతి శ్రుతేః. “తత్త్వమసి, అహం 
బ్రహ్మాస్మీ తి శ్రుతిభ్యాం త్వం శబ్దస్యాహం శబ్దస్య చ పరమాత్మెవ లక్ష్యార్థ 
ఇతి కృత్వా త్వమహమిత్యుక్తమ్‌. 
అనువాదం : తత్త్వం-అంటే సర్వప్రపంచవ్యాప్తం అయిన సారం. అదీ ఆత్మయే. 


12 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


“నారాయణుడే పరతత్త్వంి అని శ్రుతి. 'త్వమహమ్‌” అని మటొకనామ 
ద్వయము. “నీవే ఆ పర(బ్రహ్మోనివి” అని (శ్రుతి. అందువలన ఆత్మకు “త్వం” 
అని ఒక పేరు. నేనే బ్రహ్మను అని ఒక (శ్రుతి. అందువలన “అహం” 
ఒకపేరు. ఈ 2’ శబ్దాలకు లక్ష్యార్థము (బ్రహ్మమే. 
వివరణ : “తత్త్వం త్వం, అహం” 3 పదాలు చెప్పబడినవి. “తత్‌, త్వం, 
అహం” అని చెప్పినట్లు. అంటే 'నీవు, నేను, వాడు” గూడా బ్రహ్మమే కాని “3 
పదాల వలన వ్యక్తి ఖేదం వచ్చింది. గుణభేదం వచ్చింది. “ఒకటి” కావటం 
ఎలా? అంటే “లక్షణంతో అంటున్నారు. 5 ఏండ్ల వయసులో చూసిన వ్యక్తి 
20 ఏండ్ల వయసులో మజిల చూస్తాం. ఈ మధ్య 15 ఏండ్లలో వానిలో 
చాలా మార్పులు వస్తాయి. అయినా ఆ మార్పులు పోను సామాన్య రూపరేఖా 
సామ్యాన్ని బట్టి “వాడే వీడు” అని గుర్తిస్తాము. అలానే నీవు, నేను లాంటి 
భేదాలతో తేడా చూపినప్పటికి సమాన లక్షణాలతో వారిద్దరు ఒకే ఆత్మతత్వం’ 
అని గుర్తిస్తాము. ఇలా గుర్తించటమే లక్షణ. సత్యత్వము జ్ఞానత్వము, 
ఆనందత్వము అనేవి సర్వాత్మలకు సమానలక్షణాలు. దీనిని బట్టి భిన్నత్వం 
లేదు ఒకటే. కేవలం శరీరం వలన భిన్నత్వం కనబడుతున్నది. కుండలో 
ప్రతిబింబించిన ఆకాశం, బానలో ప్రతిబింబించిన ఆకాశం, గుహలో 
ప్రతిబింబించిన ఆకాశం, ఇంట్లో ప్రతిబింబించిన ఆకాశం, ఒంట్లో 
ప్రతిబింబించిన ఆకాశం- ఆయా ఆధారాలను బట్టి భిన్నంగా కనబడినా- 
ఆకాశమే కదా! 
శ్లో భూతాత్మా భూతభృద్భూతనాథో భూతస్థితో౭_నఘః। 
భూతకృద్భూతజి ద్భూతప్రాప్యో భూతవివర్థనః॥। 8 
భూతానామాత్మా భూతాత్మా. 
అనువాదం : భూతములకు ఆత్మ కనుక భూతాత్మ. 
శ్లో అజో? జిరోం మృతో9 ద్వన్సోం భయో9 గాహ్యోం మతోం_మనాః। 
అప్రాణో౭_తనురస్థూలో౭_పహ్రస్వో౭_దీర్లోం_ నణుళ్చితిః 9 
ద్వన్ద్వం శీతోష్టాది. చితిశ్రైతన్యమ్‌. అగ్రాహ్యో నహి గృహ్యతే. “అప్రాణో 
హ్యమనాశ్ళుభ్ర ఇత్యాదిశ్రుతయ ఇహోదాహార్యాః. 





శ్రీ పరమాత్మసహగస్రనామావలీస్తోత్రమ్‌ 53 


షండుడు కాడు, పురుషుడు కాడు మొ॥ నామాలు వస్తాయి. అంటే ఈ పైన 
కనబడే “నామరూపాలు” వానివలన వచ్చిన భేదాలు బ్రహ్మం కావు అని 
చెప్పటం తద్ద్వారా వాటికి భీన్నం అయి ఆధారంగా ఉన్న “ఆత్మ తత్త్వాన్ని 
అవగతం చేయటం ఈ నామాల ప్రయోజనం. 
శ్లో నస్వేదజో నాణ్జజో వా నోద్దిజ్ఞో నజరాయుజః। 
నదేహో నేన్చియం నాసు-ర్నమనో నమతి ర్నకమ్‌॥ 72 
ఉద్భిజ్జ్ఞస్తరుగుల్మాదిః అసుఃప్రాణః. కం విషయసుఖమ్‌. 
అనువాదం : ఉద్భిజ్జః=నేలనుంచి పొడుచుకొని వచ్చే మొక్కలు, పొదలు, 
తీగలు మొ॥ ఇవి పరమాత్మ కాదు. అసువు=ప్రాణము. ఇది ఆత్మ కాదు. 
కం=విషయసుఖము అంటే విషయాలను అనుభవించడం వలన వచ్చే 
సుఖము. 
శ్లో; నదుఃఖం నతమో నార్చి ర్నాజ్ఞానం నధరా సుఖమ్‌! 
నాగ్ని ర్నతోయం నమరు న్నచరం నాచరన్తథా॥ 73 
తమో9ి_న్థకారః చరం జంగమమచరం స్థావరమ్‌. 
అనువాదం : తమః=చీకటి -ఆత్మకాదు, చరమ్‌ =కదలే ప్రాణులు, అచరమ్‌= 
కదలని (ప్రాణులు. 
శ్లో నచేతనం నాచేతనం నశూన్యం నమృషా తథా! 
నభావో నాష్యభావశ్చ నద్రవ్యం నగుణోపి చ॥ 74 
చేతనం పశ్వాది. అచేతనం పాషాణాది. శూన్యం గగనారవిన్గాది. 
అత్యన్తం సర్వస్యాభావో వా. మృషా రజ్ఞుసర్బాదిః. భావో ఘటాదిః. అభావో 
ఘటాభావాదిః. 
అనువాదం : చేతనమ్‌ =పశువులు మొ॥ అయినవి. అచేతనమ్‌ =రాళ్లు మొ॥ 
అయినవి. శూన్యమ్‌ =ఆకాశం, ఆకాశపుష్పము మొ॥ లేదా పూర్తిగా లేకపోవడం 
గూడా ఆత్మకాదు. మృషా=మిథ్య అయిన అనగా భ్రాంతి వలన ఏర్పడిన 
(రజ్జు) సర్పాదులు. భావః=కుండ మొ॥ వస్తువులు. అభావః=వస్తువుల లేమి. 
ఇవేవియును ఆత్మ కావు. 


52 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 
సన్‌ అనగా పుట్టి అస్తిత్వం పొందిన పదార్థము. అంతే తప్ప సత్యంగా ఉన్న 
పదార్థం కాదు. “వి అనగా పక్షి 
విశేషము : “అధ్యారోపము అపవాదము” అని 2 పద్ధతులతో బ్రహ్మ 
స్వరూపజ్ఞానం సంపాదించవచ్చును. 

అధ్యారోపం అంటే లేనివి నెత్తిన పడవేయటం. అంటే ఆరోపించటం. 
అపవాదం అంటే ఉన్నదనుకొంటున్న దానిని కాదనటం. 

సూక్ష్మంగా చెప్పాలంటే (1) ఆరోపించటం (2) కాదనటం. 

ప్రస్తుత విషయంలో వీనికి సమన్వయం ఏమిటంటే- 

ఉన్నది “బ్రహ్మం”. అదే సత్యం. మిగిలిన “దృశ్య అదృశ్య సృష్టి వస్తు 
సమూహం” అంతా మాయ. మిథ్య. ఉన్నట్టు కనబడే భ్రాంతి. ప్రసిద్ధమయిన 
ఉదాహరణ “రజ్జుసర్పభ్రాంతి. 

సత్యవస్తువు రజ్ఞువు (త్రాడు). చీకటిలో దానిని చూసి “పాము” 
అనుకొంటాం. ఇది అధ్యారోపం. అంటే రజ్జువు నందు “పాము” అనే ఆరోపణ 
చేశాం. అలానే ఉన్నది “బ్రహ్మం”. కాని అవిద్యలో ఉన్న మనం దానిని 
ప్రపంచంగా భావించాము. ఇది అధ్యారోపం. అందువలన ఈ నామాలలో 
ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాలను బ్రహ్మంగా లేదా పదార్థాలను “బ్రహ్మంగా 
భావించిన తీరు కనబడింది. ఇక అపవాదం. అంటే నిషేధం. 

దీపం వచ్చింది. ఆ వెలుతురులో అసలు విషయం కనబడింది. “పాము 
కాదు, త్రాడు అని తెలిసింది. అలానే జ్ఞానసాధనం అయిన “వేదాంతం” 
వచ్చింది. దానివలన కలిగిన జ్ఞానంలో చూస్తే “సర్వం బ్రహ్మ అని తెలిసింది. 
ప్రపంచం మన భ్రాంతి అని తెలిసింది. కనుక ఇంతకుముందు వేటిని (బ్రహ్మపై 
ఆరోపించి చూచామో ఆ వాటిని బ్రహ్మ కాదని చెప్పటం జరుగుతుంది. ఇది 
అపవాదము. కనుక ఇక్కడనుంచి ఇంచుమించు చివటిదాకా అపవాదపరంగా 
“అది బ్రహ్మం కాదు, ఇది బ్రహ్మం కాదు. ఇదికాక మిగిలినదే బ్రహ్మం” అను 
“ఎలిమినేషన్‌ థియరీ” పద్ధతిలో నామాలు వస్తాయి. అందువలననే స్తీ కాదు, 


13 


శ్రీ పరమాత్మసహగస్రనామావలీస్తోత్రమ్‌ 13 


అనువాదం : ద్వంద్వం అంటే శీతోష్టములు మొ॥ సుఖదుఃఖములు, వాటిని 
కలిగించే పదార్థయుగ్మాలు ద్వంద్వాలు. “చితి” అంటే చైతన్యము. అనగా 
“జ్ఞాన పదార్థము”. అ(గ్రాహ్యం అంటే (గ్రహింపశక్యము కానిది. 

ప్రాణము లేనిది. మనస్సు లేనిది, దోషరహితమయినది” మొ శ్రుతులు 
ఈ నామాలకు మూలముగా పేర్ళొనదగినవి. 


వివరణ : “జ్ఞానం” ఒక్కటే సత్పదార్థము. అదే ఆత్మ. అదే జీవుడు. మిగిలిన 
ప్రపంచమంతా అజ్ఞానము. అంటే మిథ్య. అనగా భ్రాంతి. దీనికి “రజ్జు 
సర్పన్యాయము” ఉదాహరణం. 

ఉన్నది త్రాడు. కాని మనం చీకటి వలన భ్రాంతి పడ్డాం. అందువలన 
“త్రాడు” పాములాగా కనబడింది. తరువాత మెలికలు తిరుగుతుంది. మీద 
కాలు వేస్తే-లేదా వేసినట్టు భయస్సునికి అనిపిస్తే- కజుస్తుంది. ఈ పాము 
కజివటం వలన వాడికి విషం ఎక్కుతుంది. మూర్చ వస్తుంది. మథీ 
భయస్థుడయితే మరణం కూడా వస్తుంది. తరువాత దీపం తెచ్చి చూస్తే అది 
“పామే” కాదని తెలుస్తుంది. “త్రాడు అని తెలుస్తుంది. మటి మెలికలు 
తిరగటాలు, కజవటాలు, మూర్చలు మరణాలు మొ॥ దృశ్యాలు ఎలా 
వచ్చినవి? విషమే లేదు, పామే లేదు ఈ విషదృశ్యాలు ఎలా? ఎలా అంటే 
“మనస్సులోనికి ఎక్కిన భ్రాంతి, భయం’ అనే విషాలు. వాటి ఫలితాలు ఇవి. 

అలానే చీకటి వంటిది అవిద్య. దానివలన వచ్చిన లౌకిక జ్ఞానం భ్రాంతి. 
దానివలన “బ్రహ్మం, ప్రపంచంలా కనబడుతుంది. నీవు నేను వాడులా 
కనబడుతుంది. దానివలన రకరకాల విషఫలితాలు చివజకు మరణాలు 
పునర్ణన్మలు వస్తాయి. ఇంతలో ఆచార్యశంకరులో, మన బెల్లంకొండరామ 
పండితుడో ఒక జ్ఞానదీపం తెచ్చి చూపిస్తారు. మన కండ్లు సరిగా ఉంటే 
ఇదంతా “బ్రహ్మం” అని తెలుస్తుంది. అప్పుడు భేదాలు లేవు. వాటి విషాలు 
లేవు. కనుక “ఆత్మ ఒక్కటే అని తెలిసిన తర్వాత భేద రూపమయిన “ద్వంద్వాలు” 
లేవు. సుఖ దుఃఖాలు లేవు. అవి లేకపోయిన తర్వాత వాటిమూలంగా 
గుర్తింపపబడే “శీతోష్టాదులు” లేవు. కనుక “ఆత్మ ద్వంద్వరహితుడు. 





14 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 
శ్లో॥ దృక్సాక్షీ కేవలో9_శబ్లో9_స్పర్ళో9 రూపో9_రసో9_ గుణః। 
శేషీ శేషో౭_ప్యశేషశ్చ నిర్విశేషో విశేషవిత్‌॥ 10 


“అశబ్దమస్పర్శ్భమరూపమవ్యయం తథా _ రసం నిత్యమగన్గవచ్చయ” 
దితి శ్రుతే రశబ్ద ఇత్వాదికముక్తమ్‌. “సాక్షీ చేతా కేవలో నిర్గుణ” శ్చేతి శ్రుతేస్సాక్షీ 
కేవల ఇతి. శేష స్సర్వనాశే సత్యవశిష్టః విశేషాన్నిత్యద్రవ్యవృత్తిధర్మాన్వేత్తీతి 
విశేషవిత్‌. 
అనువాదం : “శబ్ద స్పర్శరూపరసగంధ, నాశములు మొ ఆత్మకు లేవని 
(శ్రుతి చెప్పినది. ఆత్మ సర్వసాక్షి అని, ఏకమని, నిరుణమని, గూడా (శ్రుతి 
చెప్పింది. సర్వప్రపంచం ప్రళయం అయినా సాక్షిగా నిలిచి ఉండేది ఆత్మ 
నిత్యద్రవ్య సంబంధమయిన గుణగణాలను గుర్తించగలది కనుక “విశేషవిత్‌' 
అని “ఆత్మకు నామము. 


వివరణ : ఉన్నది బ్రహ్మం ఒక్కటే. అదే ఆత్మ అదే పరమాత్మ. దానికి ఏ 
గుణాలు లేవు. దాని స్వరూపమే సత్యజ్ఞానానందం. శబ్దము మొ॥ 
మాయాజన్యమయిన ఆకాశాది గుణములు. అవి ఆత్మవి కావు. ఉదా॥ 


ఎట్టి కుండలో నీళ్ళున్నాయి. ఇందులో “మట్టి” తత్త్వ పదార్థము. అది 
(బ్రహ్మం వంటిది. ఎజ్బ్జిదనము, కుండ అనే పేరు, ఆ రకంగా ఉండే ఆకారము. 
కుమ్మరివాని శిల్చం- అదే మాయ వలన మట్టి పై ఏర్పడినవి. ఈ ఆకారం 
వలన దానికి నీళ్ళు నిలువచేసే సామర్ధ్యం వచ్చింది. నిజానికివి అన్నీ 
“రూపగుణాలు” మట్టి గుణాలు కావు. రూపం మాయానిర్మితం. కనుక మిథ్య. 
అందువలన శబ్ద, రూప, రసాదులు బ్రహ్మమునకు చెందవు. అవి 
మాయాకల్సిత జగత్తువి. అయితే ఈ గుణాలన్నింటికి “మట్టి వలె బ్రహ్మము 
సాక్షిగా, ఆధారంగా వుంటుంది. ఈ గుణాలన్నీ ప్రళయంలో నశించినా- 
కుండ పగిలినా మట్టి మిగిలినట్లు-బ్రహ్మం అలాగే వుంటుంది అని అర్థం. 
అందువలన బ్రహ్మం సాక్షి కేవలం. నిర్గుణం, శేషి “శేషం” గూడా అదేనట. 
అదేమిటి? అంటే 'శేషానికి, వేటే అస్తిత్వం లేదు. అది శేషి మీద భ్రాంతితో 
ఏర్పడినదే. కనుక “శేషం” గా దేనిని భావిస్తున్నామో అది శేషియే. అంటే 
నామరూపములు మిథ్యలే. వాటిస్థానంలో మనం చూస్తున్నది, ఆ ఆకారాల్లో 


14 


శ్రీ పరమాత్మసహగస్రనామావలీస్తోత్రమ్‌ 51 
తులసి. తులసి ఎలా సగుణమో ఈ దేహమాలికలూ సగుణములే. దాని 
మంజరులు అనగా జ్ఞానబల క్రియలు. వాటిని ధరించినది కనుక 
“జ్ఞానబలక్రియాధరమయిన ఆత్మ తులసీ మంజరీధరము”. భగవంతుని శక్తి 
గురించి వేదవాక్యము మూలమున గలదు. 
శ్లో జ్యాయాన్ఫూమేర్దివో జ్యాయాన్‌జ్యాయాన్వ్యోమ్న స్తథైవ చ। 

జ్యాయాన్లోకెభ్య ఏతేభ్యో జ్యాయానణ్డాదపి శ్రుతః॥ 69 

దివో ద్యులోకాత్‌ వ్యోమో౭_న్తరిక్షలోకాత్‌. అణ్జాద్మాణ్డాత్‌ జ్యాయానితి 
శ్రుతః. 'జ్యాయాన్సృధివ్యా ఇత్యాది (శ్రుతేరితి భావః. 
అనువాదం : ద్యులోకం అనగా స్వర్గలోకం కన్న గొప్పవాడు. అంతరిక్ష 
లోకం (వ్యోమ) కన్న గొప్పవాడు. బ్రహ్మాండము కన్న గొప్పవాడు-జ్యాయాన్‌ 
అనగా గొప్పవాడు. ఈ అర్థం గల వేదవాక్యం వలన ఈ నామములు. 
శ్లో మేరోరప్యున్నతస్సిన్లోరప్యగా ధశ్చ విస్తృతః। 

భూపద్మాదపి సూక్ష్మశ్చ వాలాగ్రాదపి విశ్రుతః॥। 70 

విస్తృతో విస్తీర్ణః. వాలం కేశః 
అనువాదం : విస్తృతః అనగా విస్తీర్ణమయినవాడు. వాలం అనగా కేశము 
అని అర్థము. 
శ్లో న స్త్రీ నషణ్లో నపుమాన్‌ నజన్తుర్నాప్యసన్నసన్‌। 

నదేవో నాసురో౭_మర్షో నతిర్యబ్నఫణీ నవిః॥ 71 

ఏవమధ్యారోపం దర్శయిత్వా తదపవాదం దర్శయతి. నేత్యాదిభిశ్షోకైః 
. జన్లుః స్రీత్వాదిధర్మరహితప్రాణిమాత్రమ్‌. అసన్‌ శశశ్చృజ్ఞాదిః, సన్‌ జన్మనా 
లబ్ధసత్తాకః పదార్థః న తు పారమార్ధికసత్తావాన్‌. విః పక్షీ 
అనువాదం : ఇంతవరకు అధ్యారోపము చూపి ఈ శ్లోకం నుంచి 
అపవాదమును చూపుచున్నాడు. 

జంతువు అనగా స్రీత్వము మొ॥ ధర్మములు లేని కేవల ప్రాణి. అంటే 

“జీవుడు”. అసన్‌ అనగా కుందేలు కొమ్ములాంటి అసలు లేని పదార్థములు. 


50 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 
సృష్టి ప్రారంభమున సంకల్పించుట వలన “వశిష్టుడు”. 'శక్తి-శక్తిమంతుడు” 
ఇద్దటి మధ్య ఎక్కువ భేదము లేదు కనుక ఆత్మను “శక్తి అనవచ్చును. సర్వము 
శిథిలము చేయబడును కనుక పరాశరుడు. ఆచరింపజేయును కనుక 
ఆచార్యుడు. ఉపదేశింపబడును కనుక “సంప్రదాయము”. సంప్రదాయ 
కర్తలయిన బ్రహ్మవశిష్థాది పరంపరలకు కర్త కనుక 'సంప్రదాయకృత్‌. 
సంప్రదాయమునకు నారాయణుడు ఆదిగురువు కదా! 
(నారాయణ సమారంభామ్‌) 

శ్లో॥ శంభీ చక్రీ ధ్వజీ లింగీ త్రిపుణ్డీ భస్మరూషితః। 

రుద్రాక్షమాలికాభృచ్చ తులసీమజ్టురీధరః॥। 68 

శం సుఖం తదభిన్నం ఖం గగనం శంఖం, శమితి మా నమవ్యయమ్‌. 
తదస్యాస్తి స్వరూపత్వేనేతి శంఖీ, చక్రం మాయానిబర్హణం తేజో9_స్యాస్తీతి 
చక్రీ. ధ్వజః భక్తత్రాణయశః పతాకాస్యాస్తీతి ధ్వజీ. లింగం చిహ్నం జ్ఞాపకం 
సత్యత్వాదికమస్యాస్తీతి లింగీ. త్రిమూర్తిధరత్వాత్రిపుణ్హీ. భస్మనా తద్వ 
న్నిర్వీర్యేణాజ్ఞానేన రూషితః భస్మరూషితః. రోదయన్తి సంసారకూపే నిపాత్య 
ప్రాణిన ఇతి రుద్రాణి ఆక్షాణీన్టియాణి, తేషాం మాలికాం బిభర్తీతి తద్భృత్‌. 
ఈశ్వరేణ హి ధృతా దేహాది సంహతిః. తులసీవ సగుణా మాయా 
తులసీత్యుచ్యతే. తస్యామజ్యర్యశ్శక్తయః జ్ఞానబల క్రియాత్మికాః తద్ధరః 'పరాస్య 
శక్తిర్దివిధైవ (శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా” చేతి శ్రుతేః. 
అనువాదము : సుఖస్వరూపమయిన ఆకాశరూపము గలది కనుక ఆత్మ 
'శంఖి చక్రము అనగా మాయాహరమయిన తేజస్సు కలవాడు కనుక “చక్రి”. 
ధ్వజము అనగా భక్తరక్షణ కీర్తి పతాకగా గల వాడు కనుక '“ధ్వజి. సత్యజ్ఞాన 
మొ॥ చిహ్నములు గలవాడు కనుక 'లింగి*. త్రిమూర్తులు గలవాడు కనుక 
త్రిపుండ్రి. అజ్ఞాన రూపము అయిన భస్మం చేత మనకు తెలియకుండా 
కప్పివేయబడినవాడు. సంసార కూపమున మనలను పడవేసి ఏడిపించునవి 
కనుక ఇంద్రియములను 'రుద్రములు అనవచ్చును. రుద్రములయిన అక్షములు 
(ఇంద్రియములు) రుద్రాక్షములు. రుద్రాక్ష మాలికను ధరించినవాడు కనుక 
“రుద్రాక్షమాలికాభృత్‌. ఈశ్వరుడు సర్వవ్యాపి అయి ధరించిన దేహమాలిక 


15 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 15 


వ్యాప్తమయినది మట్టి. కనక శేషం గూడా మట్టియే అన్నట్లు ప్రపంచం 
గూడా బ్రహ్మమే అని తాత్సర్యము. 
శ్లో కూటస్లో౭_ వ్యాకృతో మాయీ కారణమృ్పకృతిర్నరః। 
కర్తా భోక్తా చ మనా చ విజ్ఞానాత్మా మహామనాః 11 
ప్రకృతిరుపాదానం. న రీయతే న క్షీయతే ఇతి నరః. 


అనువాదం : ప్రకృతి అంటే ఉపాదానము. అంటే బ్రహ్మము నుండియే 
ప్రకృతి వచ్చినది. నరః-క్షయింపనివాడు. 


వివరణ : ప్రపంచానికి ఉపాదాన కారణము ప్రకృతి. ఆ ప్రకృతి బ్రహ్మశక్తి. 
అది జడం. దానిలోనికి ప్రతిబింబించిన బ్రహ్మము సగుణ బ్రహ్మము. 
ఆయనయే సృష్టికారణము. కనుక ప్రకృతియు (బ్రహ్మమే. నరః అంటే 
జీవతత్త్వం. జీవునకు జనన మరణాలు లేవు. అవి కేవలం శరీరానికే. కుండ 
పుట్టుంది. పగులుతుంది. కాని కుండలో ఉన్న “ఆకాశం? యథా ప్రకారంగా 
వుంటుంది. అలానే “ఆత్మకు చావు లేదు. కనుక నరః అని పేరు. 


శ్లో ్రోతాం కర్తా ప్రభోక్తా చ ధాతాల_9_ననమయస్స్వభూః। 
వామనీర్భామనీశ్రైవ శుక్లవర్ణో హిరణ్మయః॥ 12 
ధత్తే సర్వమితి ధాతా స్రష్టా 'ధాతా ధాత్యాణా” మితి శ్రుతేః స్వేనైవ 
భవతీతి స్వభూః. వామాని నయతీతి వామనీః. భామాని నయతీతి భామనీః. 
అనువాదం : అన్నింటిని ధరించి పోషిస్తాడు కనుక ధాత. అట్టి పోషకులకు 
గూడా పోషకుడు అని శ్రుతి. స్వయంగా ఉద్భవించిన వాడు కనుక స్వభూః 
అని నామం. వామములను అంటే పుణ్యఫలములను అందించువాడు కనుక 
“వామనీః సర్వలోకాలకు ప్రకాశాన్నిస్తాడు కనుక 'భామనీః అని నామం. 


వివరణ : ఛాందోగ్యంలో వామనీః, భామనీః అనే విషయాలున్నాయి. మన 
నేత్రమధ్యంలోకి తొంగిచూస్తే కనబడే పురుషుడే చైతన్యము 'ఆత్మ ఈ ఆత్మకు 
“ఉత్‌” అని ఒకపేరు. సంయద్వాముడని ఒకపేరు. వామనీః అని ఒకపేరు. 
భామనీః అని మజొక పేరు. వామములు అంటే పుణ్య కర్మలు అని శంకర 


16 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


భాష్యం. అట్టి పుణ్యకర్మలను వాటి ఫలాలను ప్రసాదించువాడు 'వామనీళి 
అట. 


“భామనీ రేష సర్వేషు లోకేషు భాతి” సర్వలోకాలలో ప్రకాశిస్తాడు కనుక 
ఆత్మ “భామనీః అట, కర్తగా ఉండి సమస్త పుణ్యపాప ఫలములను 
శరీరాభిమానికందించేది, వీటికతీతంగా సర్వ లోకాలలోను, సర్వ దేహాలలోను 
ప్రకాశించేది ఈ “ఆత్మయే. 
శ్లో॥ వామనోలి_బ్లుష్టమాత్రశ్చ హృదయస్లో జనార్దనః 

సోమో రాజా చ మూర్తా చ తేజస్స్వీ పాణ్ణరామృరః॥ 13 
® శ్‌ 


“మధ్యే వామనమాసీనం విశ్వేదేవా ఉపాసతి ఇతి (శ్రుతేర్వామనః 
అబ్బుష్టమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్ట తీతి (శ్రుతేరజ్ఞుష్టమా(త్రః. 
జనానర్ణయతి ప్రళయకాలే ఇతి జనార్దనః. సోమాదినామాని చన్రమణ్జలాదిస్థ 
పురుషస్య బృహదారణ్యకే ప్రసిద్దాని. 
అనువాదం : “హృదయపుండరీకమధ్యంలో ఉన్న వామనుడైన (అంటే 
పొందదగిన) ఆత్మను సమస్త దేవతలు ఉపాసించెదరు” అని 'కఠం' చెప్తున్నది. 
అందువలన ఆత్మ “వామనుడు”. అంగుష్ట మాత్రుడైన పురుషుడు శరీర 
మధ్యంలో వున్నాడని మటొక (శ్రుతి చెప్పింది. అందువలన “ఆత్మ అంగుష్ట 
మాత్రం. ప్రళయకాలంలో జనులను అర్జ్దనం అనగా లయం చేస్తాడు కనుక 
“ఆత్మ జనార్దనుడు. 'సోమి మొదలయిన నామములు చంద్రమండలం మొ॥ 
స్థానాలలో ఉన్న పురుషునకు పేర్లు. ఇవి బృహదారణ్యంలో ఉన్నాయి. 
వివరణ : వామనుడు అంటే పొట్టివాడని అర్థం. కాని అంగుష్ట మాత్రుడన్నా 
అదే అర్థం. కాని శంకరభాష్యంలో వామన అంటే 'వననీయః అనగా 
భజనీయుడు పొందదగినవాడు అని అర్థం చెప్పారు. అందువలన పునరుక్తి 
లేదు. 
శో బృహద్భవా హరిర్దంసో వైద్యుతశ్చాక్షుషో హరః। 

వాసుదేవో వామదేవః పుబ్దరీకేక్షణః కవిః॥ 14 

శ్రవో యశః హరతి ప్రాపయతి సర్వమాథ్రితానితి హరిః హరతి 


16 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 49 


అకర్త. సాక్షి మాత్రమే. ఏ పని చేయదు. కనుక స సృష్టిని లయింపజేయటం 
అనే పని నిర్గుణమయిన ఆత్మది కాదు. సృష్టి అంతా మాయ. మాయ అంటే 
ఉన్నదో లేదో 1 తెలియని ఒక భ్రాంతి. అది బ్రహ్మ సన్నిధానంతో కటిగిపోతుంది. 
కనుక లయింపజేయడం అనేది (బ్రహ్మయందు ఆరోపింపబడినది. సూర్యుడు 
వచ్చినప్పుడు మంచు కజుగుతుంది. కాని సూర్యుడు తనుగా పూనుకొని 
కటిగించడు. ఇదీ అంతే. కనుక (బ్రహ్మం 'అఅనిలయనం”. ఈ పదం “66లో 
రాబోతున్నది. 
శ్లో జ్యాతిషం చానిలయనం కల్పో వ్యాకరణ స్తథా 

పురాణమపి ధర్మశ్చ మహాభారతమప్యయమ్‌ 66 

జ్యోతిరేవ జ్యౌతిషమ్‌. కల్పయతీతి కల్పః. వ్యాక్రియతే నామరూపే 
అనేనేతి వ్యాకరణమ్‌. పురాపి నవం పురాణమ్‌. ధ్రియతే ఇతి ధర్మః. మహత్యాం 
భాయాం బుద్దా రతం మహాభారతం సూక్ష్మబుద్ధిగమ్యమిత్యర్థః. 
అనువాదం : “జ్యోతి” కనుక ఆత్మయే జ్యౌతిషము. కల్పించును కనుక కల్పము. 
నామరూపములు సృష్టించును కనుక “వ్యాకరణము”. సనాతనుడయినను 
నేటికి ఉన్నాడు కనుక పురాణము. ధరింపబడుచున్నది కనుక ధర్మము. 
గొప్ప కాంతి అయిన బుద్ధియందు గమ్యం అయినది కనుక “మహాభారతము” 
ఆత్మ. (మహాభా అనగా గొప్ప కార్యము). 
శో వ్యాసశ్ళుకో వశిష్టశ్చ శక్తిశ్చాపి పరాశరః। 

ఆచార్యస్స్యమ్పదాయశ్చ సషమ్రదాయకృదేవ చ॥ 67 

వ్యస్యతి విక్షిపతి సర్వమితి వ్యాసః. శోచతి భిభేత్వస్మాత్సంసార ఇతి 
శుకః. వష్టి కామయతే బహుస్యామితి వశిష్టః. శక్తి తద్వతోరభేదోపచారాచ్చక్తిః 
. పరాశీర్యతే సర్వమనేనేతి పరాశరః. ఆచారయతీత్యాచార్యః. సమ్రదీయతే 
ఉపదిశ్యత ఇతి సమదాయః. సమ్ష్పదాయకృ[దహ్మ వశిష్టాది పరమ్బ్పరా 
కర్తా. నారాయణ స్యైవాదిత్వాత్తస్యాః. 
అనువాదం : సమస్తమును విక్షేపించును కనుక వ్యాసుడు. ఆత్మ నుండి 
సంసారము భయపడును కనుక “శుకము”. నానా రూపధారిని కావలయునని 


48 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 
శ్లో; తర్మో న్యాయస్ప[జ్ఞహశ్చ సూత్రం సూత్రార్థ ఏవ చ। 
నిరుక్తం చానిరుక్తం చ ఛన్నో నిలయనం తథా॥! 65 
తర్మ్యత ఇతి తర్శః. నితరామాసమన్నాద్యాతీతి న్యాయః. సంగృహ్యతే 

సర్వమత్రేతి సంగ్రహః భూతమాలాయాః సూత్రవదాధారత్వాత్సూత్రమ్‌. 
సూత్రయతి వేష్టయతి సర్వమితి వా సూత్రమ్‌. సూత్రాణాం శారీరక 
సూత్రాణామర్థః అభిధేయస్సూత్రార్థః. సూత్రేణ హిరణ్యగర్భేణ అర్ధ్యత ఇతి 
వా సూత్రార్థః. “నిరుక్తం చానిరుక్తంచ, నిలయనం చానిలయనం చేతి 
శ్రుతేరాహ- నిరుక్తమిత్యాది. ఛన్షయతీతి ఛన్దః. వేదవాగిరజ్ఞానాం ప్రరోచకః 
అనువాదం : తర్మింపబడును కనుక తర్ముడు. మిక్కిలిగా అంతటా 
సంచరించును కనుక న్యాయుడు. సమస్తము ఈయన యందే సంగ్రహింప 
బడును కనుక సంగ్రహుడు. పంచభూతమాలికకు సూత్రము వలె ఆధారము 
కనుక సూత్రుడు. లేదా సమస్తమును సూత్రించును అనగా పరివెష్టించును 
కనుక సూత్రుడు. శారీరక సూత్రములకు చెప్పదగిన అర్ధము అయినవాడు 
కనుక సూత్రార్థ స్వరూపుడు. సూత్రాత్మ అయిన హిరణ్యగర్భుని చేత 
అర్థింపదగినవాడు కనుక సూ్రార్థ స్వరూపుడు. “నిరుక్తం” అని, అనిరుక్తం 
అని నిలయనం అని అనిలయనం అని వేదవాక్యం. అందువలన ఆ పేర్లు 
చెప్పబడినవి. వేదవాక్కుల ద్వారా అజ్ఞాలకు ఇష్టం అయ్యేటట్లుగా చెప్పబడును 
కనుక ఛందుడు. 
వివరణ : నిరుక్తం-ఆత్మను గూర్చి అనేక విధాలుగా నిర్వచనాలు ఉన్నాయి. 
వేద ఆగమ పురాణాదులలో ఆత్మను గూర్చి, చెప్పటం స్పష్టమే. కనుక 
“ఆత్మ-నిరుక్తం అనవచ్చును. కాని మనస్సుకు గూడా అందని ఆత్మ గూర్చి 
ఏమి చెప్పినా తరుగదు. ఇంకా చెప్పవలసియుంటుంది. కనుక ఆత్మ 
అనిరుక్తము. 

ఇక 'నిలయనం” అంటే ఆత్మయందు సమస్త మాయాకల్పిత సృష్టి లయం 
చెందుతుంది. అలాగే సగుణశంకరరూపంతో గాని, జ్ఞానరూపంతోగాని ఈ 
సమస్తమయిన విశ్వాన్ని లయింపజేస్తుంది ఆత్మ. కనుక అది నిలయనం. 
కాని అది “అనిలయనంి గూడా అవుతుంది. ఎందుకంటే, (బ్రహ్మం నిజానికి 


17 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 17 
సర్వమాగ్రితానాం దుఃఖమితి వా హరిః. హరతి సర్వం జగదితి హరః. 
వైద్యుతో విద్యున్మణ్ఞలస్థః చాక్షుషు. చక్షుస్థః వామస్సున్లరో మనోహరో భజనీయ 
ఇతి యావత్‌. పుణ్జరీకేక్షణః 'కప్యాసం పుణ్జరీకి మితి శ్రుతేః. కవిః క్రాన్తదర్శీ. 
అనువాదం : శ్రవః అనగా వినబడేది అనగా కీర్తి. ఆశ్రితులకు సర్వం తెచ్చి 
యిచ్చేవాడు అను అర్థంలో “హరి లేదా ఆ(శితుల దుఃఖాలను హరించెవాడు 
అని చెప్పవచ్చును. వైద్యుతుడు అంటే విద్యున్మండలంలో ఉండేవాడు. చాక్షుషః 
- కంటియందు ఉండేవాడు. వామః అనగా సుందరమయినవాడు లేదా 
సేవింపదగినవాడు. “కప్యాసం” అనగా కోత్రి ముడ్డి వంటి రంగుగల పద్మము 
వంటి వఎటజ్జని కన్నులు గలవాడు. ఇది (శ్రుతిలో చెప్పిన పోలిక. కవి అనగా 
అతీతంగా దర్శించగలవాడు. 


వివరణ : అక్షిపురుషోపాసన ఛాందోగ్యంలో ఉంది. దాని ప్రకారం మన 
కండ్లలో దక్షిణనేత్రంలో కనిపించే చైతన్యం” ఆత్మ అని గుర్తించాలి. 'కోతిముడ్డి' 
అనే ఉపమానం నీచోపమ. అయినా దానిని ప్రత్యక్షంగా భగవన్నేత్రానికి 
చెప్పలేదు. కమలంతో చెప్పారు. ఆ కమలంతో భగవన్నేత్రానికి ఉపమానం 
చెప్పింది (శ్రుతి. కనుక నీచోపమ కాదని ఛాందోగ్య భాష్యం చెప్పింది. 
అయినా మటౌక ఉపనిషత్తులో “సర్వం నారాయణుడే” అని ఉంది. 


“విసర్దనీయం నారాయణః” అని చెప్పబడినది. కనుక [శ్రుతికి దోషశంకలు 

అంటించడం అనవసరం. తత్త్వం ముఖ్యం. 
శ్లో అన్తర్యామీ హృషీకేశో రామః కృష్ణశ్చతుర్భుజః। 

విశ్వమృరో విశ్వగర్భః పద్మనాభోల_భిల ప్రియః॥ 15 

హృషీకాణాం విషయేన్చియాణామీశః హృషీకేశః. “ఏష త ఆత్మా౭_ 
న్లర్యామ్యమృతి ఇతి (శ్రుతే రన్తర్యామీ. రమన్తేత స్మిన్విబుిధా ఇతి రామః. 
“కృషి ర్ఫూవాచక శృబ్లో ణశ్చ నిరృతి వాచకః. తయోరైక్యమృరమృహ్మ కృష్ణ 
ఇత్యభిధీయతే” చత్వారః పురుషార్ధాధర్మాదయః వేదా ఇతి వా. భుజా యస్య 
న చతుర్భుజః. పద్మం జగన్నాభౌస్వాన్తర్యస్య స పద్మనాభః. మాయామయ 
పరమాత్మ గతత్వాజ్ఞగతః. 


18 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


అనువాదం : హృషీకములు అనగా ఇంద్రియములు. వానికి విషయములయిన 
పదార్థములు. కంటికి దృశ్యములు చెవికి శ్రవ్యములు మొ వాటికి ప్రభువు. 
కనుక ఆత్మ హృషీకేశుడు. “ఈ ఆత్మ అమృతతత్త్వం. సర్వ జీవులకు సమస్త 
విశ్వానికి అంతర్యామి” అని (శ్రుతి. అందువలన ఆత్మ అంతర్యామి. 
పరమాత్మయందు సమాధిలో జ్ఞానులు అనుసంధానంతో ఆనందపడతారు 
కనక “ఆత్మకు రాముడని పేరు. “కృషి అనగా భూమి’ “ణి అనగా ఆనందం. 
ఈ 2’ ఐక్యం చెందటమే బ్రహ్మతత్త్వం - కనుక కృష్ణ శబ్దము “ఆత్మకు 
సేరు. 4 పురుషార్థాలు లేదా 4 వేదాలు భుజాలుగా గలవాడు చతుర్భుజుడు. 
పద్మం అంటే వికాస సంకోచములు గల ఈ ప్రపంచమే. అది నాభియందు 
అనగా తన లోపల గలవాడు కనుక “ఆత్మ” పద్మనాభుడు. జగత్తు అంతయు 
మాయమయుడైన పరమాత్మలో ఉన్నది కనక. 


వివరణ : విషయాలు, ఇంద్రియాలు. వీనికి ఆత్మ ప్రభువు. ఎందువలన? 
శరీరంలోని ఇంద్రియాలు “ఆత్మకు వివిధ పదార్థాలను అందించి అలరిస్తాయి! 
అంతేకాదు శరీరంలో ఆత్మ చైతన్యం ఉంటేనే ఇంద్రియాలకు శక్తి చలనం. 
అవి తెచ్చే “దృశ్యం” మొ॥ పదార్థాలకు ప్రయోజనం. గుడిలో దేవుడుంటేనే 
గుడికి పూజలకు సార్థకత. గుడి ఆకారంలో శ్మశానంలో కట్టే సమాధులకు 
ఏమి సార్ధకత?. కనక ఆత్మ, విషయేంద్రియాలకు ప్రభువు. కనుక హృషీకేశం 
“ఆత్మ, 

కృషి=భూమి. అనగా శరీరం అనగా శరీరాభిమాని అయిన విశ్వజీవుడు. 
ణ=ఆనందం అనగా ఆనందస్వరూపం అయిన ఆత్మ. ఈ “2” ఐక్యము అనగా 
“అహం బ్రహ్మ సర్వం ఖల్విదం బ్రహ్మ అని తత్యానుసంధానము జ్ఞానము. 
ఆ జ్ఞానమే బ్రహ్మ కనుక జీవుడు కృష్ణుడు. ఈ ప్రపంచమంతా ఉన్నదనుకొన్న 
పక్షమున దీనికి లోపల బయట ఆధారముగా అధిపతిగా అవధిగా భగవంతుడు 
ఉన్నాడు. ఒకకుండ ఉన్నది. దానిలోపల ఆకాశం ఉంది. ఉంటేనే అది 
కుండ. దానిబయట ఆకాశం ఉంది. ఉంటేనే కుండ తయారయింది. కనుక 
కుండకు ఆకాశం అంతర్యామి. బహిర్వ్యాపి. ఇది అంతర్యామి పద్మనాభుల 
తత్త్వము. 


18 


శ్రీ పరమాత్మసహగస్రనామావలీస్తోత్రమ్‌ 47 


తెలిసికొనబడును కనుక ప్రత్యయము (జ్ఞానము) అని పేరు. శబ్దము చేత 
చెప్పబడును కనుక శబ్దము. ధరించి పోషించును కనుక ధాతువు”. వేదం 
కూడా పరమాత్మకు “ధాతు అనే శబ్దాన్ని ఉపయోగించినది. నశించదు కనుక 
అవ్యయము. ప్రపంచమునకే మొదటి జ్ఞానం కనుక “ప్రథమా” అని పేరు. 
మాయా సమేతుడు కనుక మాయకు ఈయన తోడుగా కలడు కనుక 
“ద్వితీయా”. జీవుడు ఈశ్వరుడు- అనుకొన్న పక్షమున పరమాత్మ 8వ వాడు 
కనుక తృతీయా. ఈశ్వరత్రయం దృష్ట్యా (రుద్ర, ఈశ్వర, సదాశివ, విరాట్‌, 
హిరణ్యగర్భ మొ॥ బేధములు) పరమాత్మ “4” వవాడు. కనుక “చతుర్ధి” అని 
పేరు. 
శ్లో పజ్బమీ చైవషష్టీ చ సమ్బుద్ధిస్సప్తమీ తధథా। 

గద్యమృ్పద్యం సమాసశ్చ కావ్యం నాటకమప్యయమ్‌॥। 64 

జీవతత్సాక్షీశ్వరతత్సాక్ష్యపేక్షయా పజ్బుమీ. ఆకాశాదిస్వజన్యపజ్బ 
భూతాపేక్షయా ఆత్మనష్షష్టత్వాత్నష్టీయం చితః. అన్నుకరణబహిష్క్మరణషట్మా 
పేక్షయా సప్తమీ సమ్యగ్దానం సమ్బుద్ధిః గదితుం యోగ్యం గద్యమ్‌. పత్తుం 
ప్రాప్తం యోగ్యం పద్యమ్‌. సర్వం జగదత్ర సమస్యతే సంక్షిప్యతే ఉపసంహ్రియత 
ఇతి సమాసః. వర్ణనీయత్వాత్మావ్యమ్‌. కవేర్విదుషో భావస్తత్త్వం వా కావ్యమ్‌. 
సర్వే ప్రాణినో నటా ఇవాముమాశ్రిత్య నటన్తీతి నాటకమ్‌ అయమ్‌. 
అనువాదం : జీవుడు సాక్షి అయిన ఈశ్వరుడు. ఈశ్వరసాక్షి-వీరి దృష్ట్యా 
5వ వాడు కనుక “పంచమీ”. ఆత్మనుంచి పుట్టిన పంచభూతముల దృష్ట్యా 
ఆత్మ ఆజవవాడు కనుక “షష్టీ, అంతఃకరణము ఇంద్రియములు 5. వీనిదృష్ట్యా 
ఆత్మ “7వది కనుక “సప్తమీ”. మంచి జ్ఞానం కనుక “సంబుద్ది'. చెప్పదగినది 
కనుక గద్యము. పొందదగినది కనుక పద్యము. సమస్త జగత్తు బ్రహ్మమునందు 
లీనమగును కనుక 'సమాసం). వర్ణింపదగినది కనుక కావ్యము. లేదా కవి 
అనగా సృష్టికర్త పందితుడు, అతని శక్తి “ఆత్మ-యే కనుక “ఆత్మ కావ్యము. 
సర్వ ప్రాణులు నటులవలె ఆత్మను ఆశ్రయించి నటించును కనుక ఆత్మ 
“నాటకము”. 


46 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 
శ్లో మహత్మర్మ మహత్పుణ్యం మహద్ద్యానం మహత్తపః। 
మహద్దానం మహద్భాగ్యం మహద్బోగో మహత్మతుః॥ 60 
ot 


అత్రాపి మహతాం కర్మ మహత్మర్మేత్యేవం షష్టీతత్పురుషా ఏవ. 
అనువాదం : ఇందులో గూడా మహాత్ముల యొక్క కర్మ 'మహత్మర్మ మొ॥ 
షబ్టతత్పురుషలు సరిపోవును. 
శ్లో మహద్వీర్యం మహత్సత్త్వం మహద్దెర్యం మహద్వనమ్‌। 
మహత్రాణో మహత్ర్రేయో మహ[్బయో మహత్ప్చితా॥। 61 
(ప్రేయః ప్రియతరః. శ్రేయః ప్రశస్యతరమ్‌. 
అనువాదం : పేయః అనగా అత్యంత ప్రియమైనది. శ్రేయః మిక్కిలి 
ప్రశంసనీయమయినది. 
శ్లో మహన్మాతా మహధ్రాతా మహద్రాజో మహత్సఖః। 
మహద్బన్థుర్మహద్భర్తా మహద్భార్యా మహద్దురుః॥। 62 
సర్వదా చిత్తే భరణీయత్వాద్భార్యా. భర్తత్వాద్భర్తా. మహాన్లో విద్వాంసో 
బ్రహ్మవిదః. 
అనువాదం : ఎల్లపుడు మనస్సులో ధరించదగినది కనుక “ఆత్మ మహద్భార్య. 
శరీరాదులను భరించువాడు కనుక “ఆత్మ మహద్భర్త. మహాత్ములు అనగా 
బ్రహ్మవేత్తలు. 
శ్లో; విభక్తిః ప్రత్యయశ్శ్ళబ్లో ధాతురవ్యయమప్యయమ్‌। 
ప్రథమా చ ద్వితీయా చ తృతీయా చ చతుర్థికా॥॥ 63 
వివిధం విశేషేణ వా భజ్యతే సేవ్యత ఇతి విభక్తి, ప్రతీయత ఇతి 
ప్రత్యయో జ్ఞానమితి వా. శబ్దత ఇతి శబ్దః దధాతీతి ధాతుః. 'ధాతుః ప్రసాదా 
న్మహిమాని మితి [శ్రుతేః నవ్యేతీత్యవ్యయమ్‌, జగదాదిత్వాత్సథమాచితిః 
మాయాయుక్తత్వాత్తద పేక్షయా ద్వితీయా. జీవేశ్వరద్వయా పేక్షయా తృతీయా 
ఈశ్వర త్రయాపేక్షయా వా చతుర్ధీ. సైవ చతుర్ధికా. 
అనువాదం : వివిధ పద్ధతులతో, విశేషంగా సేవింపబడును కనుక “విభక్తి. 


19 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 19 
శ్లో॥ నిప్ప్రపజ్నో నిరాభాసస్సర్వాభాసశ్చ సర్వకృత్‌। 
సర్వభృత్సర్వదూరశ్చ తమసః పర ఊర్థ్వగః॥॥ 16 
నిర్ణత ఆభాస స్ఫూర్యాదేర్యస్మాత్స నిరాభాసః. 'తమసః పరస్తా దితి 
శ్రుతేస్తమసః పరః. అజ్ఞానాత్పరః. 
అనువాదం : “ఆత్మ యొక్క కాంతి సూర్యాదుల నుండి నిర్ణతమవుతుంది. 
కనుక నిరాభాసం ఆత్మ. అజ్ఞానం కన్న అవతలనున్నవాడు కనక తమసః 
పరః అనవచ్చును. 
వివరణ : ప్రపంచంలో ఎక్కడ ఏ జ్ఞానం ఉన్నా అది పరమాత్మ యొక్క 
అంశయే. సూర్యాదులు చీకటిని అజ్ఞానాన్ని పోగొడ్డారు. వారికి ఆ శక్తి 
ఎక్కడిది? ఆత్మనుండి వచ్చినది. శరీరంలో కంటి నుండి కనబడేది 
ఆత్మచైతన్యం. అదే అక్షి పురుషుడు. అట్టివాదే ఆదిత్య పురుషుడు. ఆదిత్య 
మండలంలో ఉండే పురుషుడు. ఈ ఇద్దజు ఒకే ఆత్మచైతన్యం అని శ్రుతి. 
భర్గో దేవస్య అని గాయత్రీలో చెప్పింది ఈ “దేవత” యొక్కకాంతినే. సూర్యుని 
కాక సూర్యునిలోని కాంతిని ఆరాధించుట. గాయ్రీతత్త్వం. దేవిని, విష్ణువును, 
శివుణ్ణి పరమాత్మను సూర్యమండలంలో చంద్రమండలంలో కొలువుదీణినట్లు 
వర్ణిస్తారు. 
“ధ్యేయస్సదాస వితృమండలమధ్యవర్తీ 
నారాయణస్సరసిజాసన సన్నివిష్టః” అని, 
“మార్తాండ మండలారాధ్యా” - అని స్మ లత వాక్యాలు. 
శ్లో అధోగః పూర్వదిక్ట్సశ్చ పాశ్చాత్యో దక్షిణాస్థితః। 
ఉత్తరస్నో విదిక్టృశ్చ శ్వస్లో హ్యస్టోల_ధునాతనః॥। 17 
“స ఏవాద్య స ఉ శ్వ ఇత్యాది [శ్రుతేః. 
అనువాదం:రేపటి వాడు, నేటి వాడు,నిన్నటివాడు అనగా శ్వస్థః, అధునాతనః, 
హ్యస్సః అని నామములు. వేదంలో “వాడే నేడు, వాడే రేపు అని చెప్పబడినది. 
వివరణ : ఆత్మ అనంతం. అనాది. అమృతం, అఖండము కనుక నిన్నరేపు, 
మొన్న, నేడు, ఎల్లుండి-ఎప్పుడైనా, ఎక్కడైనా ఉంటాడు. “ఆత్మ కాక మిగిలిన 


20 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 
మాయాపదార్థాలు దృశ్యములు నశ్యములు అవుతుంటాయి. “ఆత్మి మాత్రము 
అదృశ్యం, అనశ్యం. ఈ నామాలన్నింటి సారాంశం అదే. 
శ్లో; భూతలోకో భవ్యలోకో భవిష్యల్లోక ఏవ చ। 
దృష్టశ్ళుతో మతో జ్ఞాతో నిశ్చితో విమతః స్మృతః॥। 18 
విమతస్ససన్టిగ్ధః స్మృతః స్మరణం ప్రాప్తః. దృష్ట శ్రుతాదికం సర్వం వస్తు 
పరమాత్మెవేత్యర్థః. 
అనువాదం : విమతః అనగా సందేహాస్పదము అయినది. స్మృతః గుర్తు 
తెచ్చికోబడినది. అంటే చూచినది విన్నది అంతా పరమాత్మయే అని 
మాటిమాటికి స్మరింపబడేది ఆత్మ, 
వివరణ : “మతః-విమతళ 'అస్తీత్యేకే నాయమస్తీతిచైకే” అని కరోపనిషత్తులో 
చెప్పినట్లు “ఆత్మి విషయం ఎల్లపుడు ఆస్తిక నాస్తిక దర్శనాల మధ్య 
డోలాయమానంగా ఉంటుంది. కనక “ఆత్మ విమతం. 
శ్లో॥ (శోతవ్యో మననీయశ్చ ధ్యాతవ్యస్సేవ్య ఈదృశః। 
యాద్భృశస్తాదృశశ్చాన్యాదృశో9_ తర్క్యో9_ప్యతీ నస్టియః॥ 
“శోతవ్యోమన్తవ్యో నిదిధ్యాసితవ్యి ఇతి (శ్రుతేరాహ [శ్రోతవ్య ఇత్యాది. 
లోకే యద్వస్తు ఈదృశయాదృశాదిశబ్దెరుచ్యతే తత్సర్వం పరమాత్మె వేత్యాహ 
ఈద్భశ ఇత్యాది. అన్యాదృశో విలక్షణః. 
అనువాదం : ఆత్మపదార్థం (శవణం, మననం అంటే నిరంతర చింతనం, 
ధ్యానం చేయదగినదని వేదము చెప్పినది. కనుక “ఆత్మ-(శ్రోతవ్యం. 
లోకమునందు కనబడే (ప్రతి వస్తువు ఆత్మస్వరూపమే. అందువలన 
ఇటువంటిది అటువంటిది మొ॥ పోలికలు చేత చెప్పబడేది “ఆత్మయే. వీటి 
అన్నింటికన్న భిన్నమయిన తత్త్వము గలది ఆత్మయే. 
వివరణ : అగ్నియు ఆత్మయే. భిన్నము అయినది ఆత్మయే అన్నారు. అది 
ఎలా కుదురుతుంది? ఎలా అంటే ఇలా కుదురుతుంది. నగలు బంగారమే. 
నగల కన్న భిన్నమయినది బంగారమే. నగలు అంటే కల్పితమయిన 
నామరూపములే కనుక తత్త్వరీత్యా అది బంగారమే. నామరూపములు 


20 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 45 


సర్వవ్యాపకము పరిమితి అవధి లేనిది కనుక సర్వము. ఇతరమయిన ప్రపంచం 
సర్వం కాదు కనుక పరిమితి అవధి ఉన్నది కనుక బ్రహ్మము వంటిది కాదు. 
వ్రీహి మొ॥ అయినవి, హుతము, ప్రహుతము, పాలు, ప్రాణము, మనస్సు, 
వాక్కు ఇవి “7 అన్నములు. వీనిని కల్పించువాడు కనుక 'సప్తాన్నకల్పకు'డని 
పేరు. 
శో మహద్యశో మహద్భూతం మహద్వైశ్వర్యమేవ చ। 
మహత్సదం మహద్రాజ్యం మహద్దాన్యం మహద్ధనమ్‌॥ ర్‌లి 
“తస్య నామ మహద్యశః ఇతి (శ్రుతేరాహ- మహద్యశ ఇతి. మహతాం 
యశో మహద్యశః. భూతం సిద్ధం న తు సాధ్యమ్‌. 
అనువాదం : 'దానిపేరు గొప్ప యశస్సు” అని వేదవాక్యము. కనుక మహద్యశః 
అని ఆత్మకు పేరు. “గొప్ప వారియొక్క యశస్సు? అని అర్థం. గొప్ప భూతము 
అని మరొకపేరు. 'భూతంి అనగా జరిగిపోయినది అనగా సిద్ధమయి యున్నది 
అని అర్థము. “సాధ్యము” కాదని అర్థము. 
వివరణ : “సిద్దము” అనగా మన ప్రయత్నంతో పనిలేకుండా తయారయిన 
వస్తువు. సాధ్యము అనగా మనం ప్రయత్నంతో తయారుచేసేది. చెట్టు 
సిద్ధవస్తువు. చెక్క సిద్ధ వస్తువు. దాంతో చేసే బల్లి సాధ్యవస్తువు. “ఆత్మ 
సిద్ధవస్తువు. ఒకరు చేసేది కాదు. 
శ్లో; మహత్ర్రజా మహల్లాభో మహదర్శొ మహద్బలమ్‌। 
మహద్రూపం మహచ్చాస్తం మహద్వంశో మహద్గుణః॥ 59 
మహతాం ప్రజాసన్తతిర్మహ।త్పజా. ఏవమన్యదపి బోధ్యమ్‌. 
అనువాదం : మహాత్ముల యొక్క సంతానం కనుక 'మహత్ర్రజా' అనిపేరు. 
మిగిలినవియు ఇట్లే. 
వివరణ : జన్మలను బట్టి గొప్పవారి సంతానంగా, గొప్పవారికి లాభంగా-ఇలా 
ఆత్మ శరీరధారియై ప్రవర్తించును కనుక ఈ నామములు సమన్వయించును. 
తరువాత నామాలు గూడా ఇట్టివే. ఇదేరకంగా సమన్వయం చేయవచ్చును. 
62వ శ్లోకంతో సహా ఇదే సమన్వయం చేయవలయును. 


44 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


పూర్తిగా ఇచ్చును కనుక అజ్ఞానము పాతాళము. ఆత్మ “అజ్ఞాన స్థానం”. అదే 
సంసార కూపమున పడవేస్తుంది, కనుక ఈ పేరు. 


వివరణ : ఇందులో సమస్త లోకములు స్వరూపమే అని ప్రతిపాదింపబడినది. 
ఆ ప్రతిపాదన శ్లేషముఖంగా అర్థ భేదంతో చేయబడినది. తరువాత శ్లోకాలలో 
గూడా ఇదే స్థితి కొనసాగుతున్నది. అయితే శ్లేష లేదు. 
శ్లో గోలోకః పితృలోకశ్ళ సూర్యలోకో9_గ్నిధామ చ। 
చన్టలోకశ్చేన్హలోకో దేవలోకో యమాలయః॥ 56 
గౌస్స్వర్ణమానన్ద ఇతి యావత్‌. పితృసూర్యాగ్ని చన్టేన్దదేవయమశబ్దానా 
మీశ్వరవాచిత్వస్యోక్తత్వాత్తల్లోకా అపి తద్వాచిన ఏవ. 
అనువాదం : గో అనగా స్వర్గం అనగా ఆనందం. ఆనంద స్థానం ఆత్మ 
కనుక 'గోలోకూ అని పేరు. పితృ, సూర్య, అగ్ని చంద్ర, ఇంద్ర, దేవ, 
యమ శబ్దములు ఈశ్వర వాచకములు కనుక ఆయా లోకములు అన్ని 
ఆత్మనామములే. 
శ్లో; తైలోక్యమ్పరలోకశ్చేహలోకః కామ్యలోకకః। 
సర్వలోకస్సర్వశ బ్బవేద్యస్సష్తాన్నకల్పకః। I ర్‌7 
తయో లోకా స్తైలోక్యమ్‌. సత్తా జ్ఞానమానన్దశ్చేతి ధర్మత్రయమ్‌. 
ఇహహృది లోక్యత ఇతి ఇహలోకః. భక్తకామ్యత్వాదస్య కామ్యలోకత్వమ్‌. 
సర్వ ఇతి బ్రహ్మనామ. “సర్వం ఖల్విదం (బ్ర హ్మేతి శ్రుతేః. అపరిచ్చిన్నత్వేన 
(బ్రహ్మణ ఏవ సర్వత్తాత్త్రదన్యస్య పరిచ్చిన్నత్వేనాల్పత్వాదసర్వత్వాచ్చ. సర్వశ్చాసా 
లోకస్సర్వలోకః. సప్తాన్నాని po హుతం ప్రహుతం పయః ప్రాణో 
మనోవాక్చ తేషాం కల్పక (స్పష్ట. 
అనువాదం : తైలోక్యరూపుడు అనగా 3 లోకములు అనగా సత్త, జ్ఞానము, 
ఆనందము అను “3” ధర్మములు స్వరూపముగా గలవాడు, ఇహ అనగా 
హృదయమునందు గమనింపబడువాడు కనుక ఇహలోకుడు. భక్తులకు 
కామ్యుడు అనగా కోరదగినవాడు కనుక కామ్యలోకుడు. “సర్వం బ్రహ్మం” 
అని వేదం చెప్పుట వలన సర్వలోకుడు. బ్రహ్మము అఖండము అనగా 


21 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 21 


లేకుండగా ఉన్నది కనుక వానికన్న బంగారము భిన్నమయినది. అట్లే ప్రపంచం 
అంతా బ్రహ్మయందేర్పడిన మిథ్యా వికారమే. కనుక తత్త్వరీత్యా అది “ఆత్మయే” 
నామరూప వికారములకన్న భిన్నం అయినది ఆత్మయే. 
శ్లో శబ్దెకవేద్యో వాగ్టూరో హృద్వేద్యోహృదయాతిగః। 

పర్‌చ్భేద్యో౭ _పరిచ్చేద్యో దూరస్థశ్చాన్తికస్థితః।। 20 
శబ్ద ఆగమప్రమాణః. తదేక వేద్యశ్చ్శాస్తయోనిత్వాత్‌. వాగ్టూరః 'యతో వాచో 
నివర్తన్తే అప్రాప్య మనసా సహ” ఇతి (శ్రుతే. హృద్వేద్యం “'మనసైవానుద్రష్టవ్య” 
మితి (శ్రుతేః పరిచ్చేద్యః మాయయా. వస్తుతస్త్వ పరిచ్చేద్యః. దూరస్టో౭_ 
విదుషామన్తికస్థితః పబ్దితానామ్‌. “దూరస్థం చాన్తికే చ తి దితి శ్రుతేః. 
అనువాదం : “శబ్దం” అంటే (శ్రుతి. స్మృతి పురాణ ఆగమతంత్రాదులు అవి 
ఈశ్వర, ముని, గురుప్రోక్తాలు. అలాగే వేదాంతశాస్త్రం మున్నగునవి. ఇవి 
ఆత్మతత్త్వాన్ని తెలుపుతాయి. కనుక “ఆత్మ” శబ్దెకవేద్యం. అయినా వాగ్జూరం 
ఆత్మ. వాక్కులకు అందనిది. “వాక్కులు, మన్‌స్సును పరమాత్మను చేరలేక 
వెనుదిరుగును అని శ్రుతి. అది హృదయంతో తెలిసికొనదగినది. కనుక 
“హృద్వేద్యం”. “మనస్సుతోనే తెలిసికొనదగినది' అని (శ్రుతి. మాయవలన 
భగవంతునకు మన దృష్టిలో పరిమితులు ఏర్పడినవి. నిజానికి పరిమితులు 
పరిచ్చేదాలు లేనివాడు ఆత్మ. అజ్ఞానులకు అది దూరంలో ఉన్నది. జ్ఞానులకు 
అది దగ్గబిలోనే ఉన్నది. కనుక దూరస్థం అంతికస్థం ఆత్మ. 


“ఆత్మ దూరంలో ఉంది, దగ్గబజిలోనూ ఉన్నది” అని (శ్రుతి. 
వివరణ : శబ్దంతో తెలియడం-తెలియబడకపోవటం అంటే ఏమి? 

1) శబ్దం ఆత్మను గురించి చెప్పుతుంది. చెప్పకపోతే మనకు ఆత్మను 
గూర్చి ఎలా తెలుసు?. కనుక శబ్దవేద్యం. 

2) శబ్దం అదే వాక్కు-ఆత్మనుగూర్చి “అనుభవంతో” సమానంగా చెప్పలేదు. 
కాన “వాగ్టూరం'” 

“థియరీ- ప్రాక్టికల్స్‌? మధ్య ఉన్న తేడా అది. శబ్దం ఆత్మను గూర్చి ఎంత 
చెప్పినా మనకు తెలిసినట్లే ఉంటుంది. హృదయం ద్వారా అనుభవం 


22 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


వచ్చినపుడు తెలిసేది వేణు. మామిడిపండు గురించి తెలియనివానికి తెలిసిన 
వాడు ఎంత చెప్పినా తెలిసేది తక్కువే. వాడినోట్లే మామిడిబద్ద పడవేస్తే 
తెలిసేది సంపూర్ణం. 

అలానే 'దూరం-దగ్గజు ఏమిటి? మన జేబులో ఒక వస్తువు ఉన్నది. 
మనం మజచిపోయాం. దానికోసం ఇల్లంతా వెతికాము. ఇంతకుముందు 
తిరిగిన చోట్లన్నీ వెతికాం. కనబడలేదు. కనుక ఆ వస్తువు అతనికి ఎంతో 
దూరంలో ఉన్నట్లు లెక్క తరువాత అతను పరధ్యాసలో తన జేబులో 
చేయిపెట్టుకున్నాడు. ఆ వస్తువు దొరికింది. ఇప్పుడు అది దగ్గర ఉన్నట్లు 
లెక్క అలానే “ఆత్మ తత్త్వం మనలోనే ఉన్నది. ఆ అనుభవం ఉన్నవానికి 
అది దగ్గజుంది. లేనివానికి దూరపుది. అదీ విషయం. 
శ్లో; సౌవరః శ్రౌత్ర ఉన్నామా ప్రాతిశ్రుత్కో జితోల_ జితః। 

ఆదిగో మధ్యగశ్చాన్తగశ్చ భక్తేష్టదాయకః॥। 21 

సౌవరాదినామాన్యుపనిషత్సు ప్రసిద్దాని. అజితః అభక్రైః. జితస్తు భక్రైః. 

ఆదిగః జగత ఇతి బోధ్యమ్‌. 


అనువాదం : “సౌవరః” మొదలయిన నామములు ఉపనిషత్తుల యందు 
ప్రసిద్ధములు. అజితః=భక్తులు కానివారికి వశపడనివాడు. జిత =భక్తులయిన 
వారికి వశపడినవాడు. 


వివరణ : స్వరమునుండి అనగా ఓంకారము నుండి లభించువాడు లేదా 
అమృతమయిన స్వర్లోకమునకు సంబంధించినవాడు. సౌవరుడు. శ్రోత్రమునకు 
అధిష్టానమయినవాడు క్రౌత్రుడు. ఉత్‌=నేత్రములందు కనబడు చైతన్యము. 
ఇలా ఉపనిషత్తులలో సాంకేతికముగా వాడబడిన నామములు. 
శో గుహాహితో గహ్వరస్టః పరమవ్యోమగః పుమాన్‌! 
గూఢోత్మా కేశవగ్రీశో మాధవో మానదో9 మరః॥। 22 
'గుహాహితం గహ్వరేష్థమ్బురాణి మితి “పరమే వ్యోమ” న్నితి చ 
డ్రుతేర్గుహాహిత ఇత్యాదికముక్తమ్‌. గుహాదికశబ్టైర్చుద్దిరభిధీయతే. గూఢశ్చా 
సావాత్మా గూఢోత్మా-పృషోదరాదిత్వాత్సాధుః. గూఢోత్మా న ప్రకాశతి ఇతి 


22 


శ్రీ పరమాత్మసహగస్రనామావలీస్తోత్రమ్‌ 43 
అప్రతిహత గతిత్వాద్వైకుణ్ణ్ఞః పదం స్థానం కమనీయా ముక్తిర్ముక్తికాన్లా. 
సమ్యక్సారస్సంసారః. మాయయా సర్వపురుషబన్ధకత్వాత్సర్వబన్థనః. 
అనువాదం : మంచిజ్ఞానము ఆత్మ స్వరూపం కనుక “సుదర్శనం”. భోగులయిన 
జీవులకు “ఆత్మయే నాథుడు కనుక “భోగినాథళి. సర్వత్ర సర్వదా 
నిరాటంకముగా ఉండేవాడు కనుక “వైకుంఠకి. “పరమపదము” అనగా 
చరమస్థానము. ఆత్మ అట్టిదే కనుక “పరమపదం”. ముక్తి కోరదగినది కనుక 
“ముక్తి కాంతా”. మంచి సారమయిన వాడు కనుక “సంసార. మాయతో 
సర్వ పురుషులను బంధించును గనుక “సర్వబంధనళ. 
వివరణ : ఇందులో విష్ణు సామగ్రిని ఆత్మపరంగా వ్యాఖ్యానించినారు. చక్రము, 
శేషుడు, వైకుంఠం, పరమపదము. విష్ణుపదము ఇవి సాధారణంగా 
విష్ణుసామగ్రీ వాచకములు. కాని నిర్వచన భేదాన్ని బట్టి ఆత్మ వాచకాలుగా 
అయినవి. ఆయా పదార్ధాలన్నీ ఆత్మ రూపాలే అనడం శబ్దశక్తి మాలమయిన 
వ్యంగ్యం. 

జ॥ ద్యులోకో బ్రహ్మలోకశ్చ ధ్రువలోకో హరేఃపదమ్‌। 
భోగిలోకో బలిస్థానం స్వర్గః పాతాల ఏవచ ॥ ర్‌ర్‌ 
తేజోలోక ఇతి ద్యులోకః. బ్రహ్మైవ లోకో బ్రహ్మలోకః. ధ్రువశ్చాసౌ 
లోకో ధ్రువలోకః. భోగినామ్ముక్తిః కాన్తేవ భోగినాం లోకో భోగిలోకః. బలం 
జగద్విధరణసామర్థ్యం అస్యాస్తీతి బలి, తచ్చ తత్భానం బలిస్థానమ్‌. స్వర్గస్సుఖం. 
పాతాలః పాతఃపతనమ్‌ సంసారకూపే ఆసమన్లాల్లాతి దదాతీత్యజ్ఞానమితి 
పాతాలః. 


అనువాదం : ద్యు అనగా తేజస్సు. తేజోలోకం కనుక 'ద్యులోక అని ఆత్మకు 
పేరు. బ్రహ్మయే లోకము కనుక బ్రహ్మలోకము. శాశ్వతమయిన లోకము 
కనుక ధ్రువలోకము. భోగులకు కాంతవలె జీవులకు ముక్తిగా భోగస్థానం 
కనుక 'భోగిలోకళ అని పేరు. జగత్తును ధరించు సామర్థ్యం బలం. అట్టి 
బలం కలవాడు బలి. అటువంటి స్థానం కనుక ఆత్మ “బలస్టానం”. స్వర్గం 
అనగా సుఖము. పాతము అనగా పతనము. సంసార కూపము పతనమును 


42 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 
వివరణ : ఆత్మయే సర్వకర్యఫలస్థానం. సర్వకర్మఫలప్రదం. సర్వకర్మఫలమయిన 
జ్ఞానమునకు గూడా ఆత్మయే గమ్యము. “ఆత్మ నుండియే ప్రపంచము, 
పురుషార్థములు వచ్చినవి. ఆత్మ కన్న “విముక్తి పదార్ధం క్లేశరహిత పదార్ధం 
లేదు అని భావము. 
శ్లో త్రివేణీసంగమః కాశీ ప్రయాగో మజ్జలాచలః। 

భద్రాద్రిశ్చాపి రామేశశ్ళీతా[ద్రిః కాజ్చానాచలః॥ ర్‌తి 

ఇడా పిజ్ఞళా నుషుమ్నాఖ్యవేణీ త్రయ సజ్ఞమభూమిత్వా త్రివేణీసంగమః 
. కాశత ఇతి కాశీ. ప్రకృష్ణో యాగో యజనం యస్య స ప్రయాగః. మబ్గలాచలః 
మజ్జలరాశిః ఏవం భద్రాద్రి. రామో రమయితా స చాసావీశో రామేశః 
సంసారతాపవారకత్వాచ్చీతాద్రిః తేజోమయత్వాత్మాబ్బనాచలః. 
అనువాదం : త్రివేణి అనగా “ఇడ, పింగళ, సుషుమ్న అను 3౩ నాడుల 
సంగమభూమి అయినవాడు కనుక “*త్రివేణీసంగమః అనవచ్చును. 
ప్రకాశించును కనుక “కాశి అనబడును. గొప్ప యజ్ఞములు గలవాడు కనుక 
“ప్రయాగ అనవచ్చును. మంగళము రాశి కనుక 'మంగళాచలొ అనవచ్చును. 
భద్రములకు అద్రి కనుక “భద్రాద్రి” అనవచ్చును. రమింపజేయు అనగా 
పరమసుఖం గలిగించు ఈశ్వరుడు కనుక 'రామేశః. సంసార తాపమును 
పోగొట్టువాడు కనుక శీతాద్రి? కాంతిమయుడు కనుక కాంచనాచలః 
వివరణ : సర్వం ఆత్మ స్వరూపం అని సిద్దాంతము. అందుచే “సర్వంిలో 
ఉన్న నామములన్నీ ఆత్మకే చెందును. వాస్తవముగా అవి ఆత్మకే చెందునట్లు 
పద వ్యాఖ్యానము ద్వారా సాధించడం ఈ నామాల్లోని విశిష్టత. అంతేగాక 
“ఆత్మకు పుణ్యక్షేత్రము, తీర్ధరాజము అని గత శ్లోకంలో చెప్పిన పేర్లను 
ఇచ్చట వ్యాఖ్యానించినట్లయినది. అందులో 'మంగళగిరి, భద్రాద్రి రావటం 
రామారావుగారి 'ఆంధ్రత్వం” కారణంగా జరిగిన చమత్మారం. 
శో సుదర్శనం భోగినాథో వైకుణ్ధః పరమమ్పదమ్‌। 

విష్ణోఃపదం ముక్తికాన్హా సంసారస్సర్వబనః॥। ర్‌4 

శోభనజ్ఞానం సుదర్శనం భోగినాం జీవానాం నాథో భోగినాథః. 


23 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 23 
శ్రుతేః. 'క ఇతి బ్రహ్మణో నామ ఈశో9_ హం సర్వదేహినామ్‌, ఆవాన్తవాబ్లే 
సమ్ఫూతౌ తస్మాత్మేశవనామవాన్‌ ఇతి స్మృతేః కేశవః శ్రీర్మా చ మాయా. 
మానదః భక్తానాం మానఖణ్జనో -భక్తానామితి వా. 
అనువాదం : గుహాహితుడు 'గుహి అనగా బుద్ధి హృదయము మొ॥ 
సంకేతము. ఇటువంటి గుహయందు ఉన్నవాడు ఆత్మ. “గుహయందు 
ఉన్నవాడు గహ్వరము నందు నిలిచినవాడు, ప్రాచీనుడు” అని శ్రుతి. 
“పరమాకాశము నందున్న వాడు” అని మటౌక శ్రుతి. 

'గూఢడోత్మా అనగా నిగూఢముగా ఉన్న ఆత్మ పదార్థము. గూఢాత్మా అని 
ఉండాలి. కాని పృషోదరాదిగణంలో ఈ పదం 'గూఢోత్మా' అనే పఠింపబడింది. 
అందువలన ఈ రూపం వ్యాకరణబద్ధమే. 'గూఢోత్మ ప్రకాశింపదు అని 
(శుతి. 

కేశవుడని మటౌొక పేరు. 'కి అనగా బ్రహ్మకు పేరు. ఈశుడు అనగా 
శివుడు సర్వ దేవతలకు ఈశుడు. వీరిద్దజు “ఆత్మ నుండి పుట్టిన వారు 
కనుక ఆత్మకు కేశవ అని పేరు. అని స్మృతి. 

మా అనగా మాయ అని ఒక అర్థం. లక్ష్మి అని మటొక అర్థం. అట్టి 
“మాకు పతి గనుక “మాధవుడు” అని ఆత్మకు పేరు. భక్తుల మానములను 
ఇచ్చువాడు, లేదా అభక్తుల మానములను ఖండించువాడు కనుక 'మానదుడు” 
అని పేరు. 
శ్లో॥ గాయత్రీ సవితా సూర్యశ్చాంద్రస్సారో బుధో విధుః। 

సావిత్రీ పరమో యజ్ఞో యష్టవ్యో యజ్ఞకృద్విధిః॥ 23 
గాయన్తం త్రాయత ఇతి గాయత్రీ చితి పరత్వాత్తత్వమ్‌. సవితా జనయితా 
సూర్యః డ్రేరకః. చాన్టశ్చన్హమణ్దలస్థః. సౌరస్ఫ్సూర్యమణ్దలస్థః బుధః ప్రాజ్ఞః 
విదధాతి సర్వమితి విధుః సావిత్రీ జనయిత్రీ “యజ్ఞోవైవిష్ణు రితి శ్రుతే 
ర్యజ్ఞః. పరఉత్కృష్ణ్టో మా న విద్యతే యస్మాత్స పరమః. 
అనువాదం : గానం చేయువానిని రక్షించును కనుక గాయత్రి. ఈమె జ్ఞానశక్తి, 
అందువలన “ఆత్మకు గాయత్రి అని పేరు. సవితా =పుట్టించువాడు. 


24 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


సూర్యుడు = ప్రేరణ చేయువాడు. చంద్రమండల మధ్యంలో ఉండుట వలన 
ఆత్మకు “చాంద్రః అని పేరు. సూర్యమండలము నందుండుట వలన సౌరః 
అని పేరు. జీవునకు ప్రాజ్ఞదశ ఉన్నది కనుక “బుధః అని పేరు. పుట్టించు 
శక్తి కనుక 'సావిత్రీ అని పేరు. పరమయిన అనగా 'ఆత్మ కన్న అధికమయిన 
వాడు ఎవడున్ను లేడు కనుక 'పరమః అని పేరు. 
వివరణ : జీవులు “3 రకాలు. విశ్వుడు, తైజసుడు. ప్రాజ్ఞుడు. ఇందులో 
సుషుప్తిలో లేదా సమాధిలో “ఆనందం” అనుభవించేదశలో జీవుడు “ప్రాజ్ఞుడు”. 
అతడు ఎంతోకొంత తన స్వరూపాన్ని గ్రహించి ఆనందరూపుడై సుషుప్తిలో 
ఉంటాడు. కనుక ఆనంద స్వరూప జ్ఞానం కలవాడు కనుక “ప్రాజ్ఞుడు అని 
పేరు. దానినే ఇందులో “బుధః అని చెప్పారు. చంద్ర, సూర్య మండలాల 
యందు జీవుడు ఉండడం అనేది ఉపనిషత్ర్రసిద్ధం. 
శో వేదార్గో వేదకృద్వేదో వేదమూర్థకరస్సురః। 
వేదవిద్వేదదూరశ్చ వేదవేద్యో మహామతిః॥ 24 
'వేదైశ్ళ సర్వైరహమేవ వేద్యో వేదాన్తకృద్వేదవిదేవ చాహ” మితి 
గీతాత్రానుసన్టేయా. వేదో జ్ఞానమ్‌. బుగాదిర్వా. వేదమూర్ధానో వేదాన్నాః 
సుష్టు రాతి దత్తే ఆదత్తే వా సర్వమితి సురః. 
అనువాదం : 'వేదములన్నింటికి అర్థము నేనే, వేదాంత నిర్మాత నేనే, వేదభావం 
తెలిసిన వాడను నేనే” అని గీతలో చెప్పినందువలన పరమాత్మకు 'వేదార్థము' 
'వేదక్ళత్‌' అని పేర్లు. వేదం అంటే జ్ఞానము అని అర్థం. బుగ్వేదము మొ॥ 
వేదములు గూడా. వేదమూర్ధ అంటే వేదాంతములు అనగా ఉపనిషత్తులు. 
సురః అంటే సమస్తమును చక్కగా గ్రహించువాడు అని అర్థము. 
శ్లో; బుక్సామగేష్టో నిర్మూలో జగదశ్వత్థమూలకః। 
స్మారకో౭_ పోహకశ్చాపి జ్ఞాపకో ముక్తిదః ప్రభుః॥ 25 
గేష్టా పర్వణీ. నిర్మూలః మూలమస్య నాస్తి. 'మత్తస్స్థృతిర్జాన మపోహని 
జ్యోతి శాస్తాత్మారక ఇత్యాది. న్‌ 
అనువాదం : గేష్టములు అనగా పర్వములు అనగా కణుపులు. నిర్మూలః, 


24 


శ్రీ పరమాత్మసహస్రనామావళీసోత్రమ్‌ 41 


ఉన్నది కనుక “భూః. జ అనగా పుట్టును (జగత్తు, ల అనగా దేనియందు 
లీనమగునో ఆ (బ్రహ్మము. “జలం? అనబడును. లేదా జలము (బ్రహ్మము. 
శాంతుడై బ్రహ్మము జలమని ఉపాసన చేయవలయును అని (శ్రుతి. దీనివలన 
సమస్తము జీవించును. కనుక “జీవనము”. దీనియందు సమస్తము 
ప్రభవించును కనుక 'భువనము”. భూతములనే వృక్షములకు ఆశ్రయం కనుక 
“వనం” అని పేరు. 
వివరణ : సహస్రనామాలలో లింగభేద సమన్వయం గూర్చి విష్ణుసహ(స్రనామ 
వ్యాఖ్యలో శంకరులు చెప్పిన పద్ధతిలో ఆలోచింపవలయును. పుంలింగములు 
విష్ణువు మొ॥ దేవతా స్వరూపములకు విశేషములు. స్రీలింగములు జ్ఞానశక్తికి 
విశేషణములు. నపుంసకములు ఆత్మకు లేదా (బ్రహ్మకు విశేషణములు. ఆ 
ప్రకారము ఈ శ్లోకములో సర్వంసహా=స్తీ లింగం. జ్ఞానశక్తి (చితి) జలం 
మొ॥=నపుంసకం. ఆత్మ. 
శ్లో॥ పుణ్యక్షేత్రం తీర్గరాజం పాపనాశి మహోదయః। 

మహాలయో౭_ ర్జోదయశ్చ విష్ణుపద్యవిముక్తకమ్‌.॥ ర్‌2 

ఫుణ్యస్థానత్వాత్పుణ్యక్షేత్రమ్‌. ఆత్మతీర్ణస్య సర్వోత్తమత్వాత్‌ తీర్ధరాజమ్‌. 
మహాన్ర్పపజ్బస్యోదయో యస్మాత్స మహోదయః. అర్థస్య పురుషార్థస్య ఉదయో 
యస్మాత్సః అర్షోదయః. విష్ణోః పరమాత్మనః పదం స్వరూపం విష్ణుపదీ. 
తటవత్పదశబ్దః. విశేషేణ సర్వక్షేశైర్ముక్తం విముక్తం, నవిద్యతే విముక్తం 
యస్మాత్తదవిముక్తమ్‌, తదేవావిముక్తకమ్‌. 


అనువాదం : పుణ్యమునకు స్థానం కనుక పుణ్యక్షేత్రం అని పేరు. ఆత్మయే 
గొప్ప తీర్థస్థలము కనుక 'తీర్థరాజము”. ప్రపంచమునకు ఆత్మవలననే 
అభ్యుదయం కనుక ఆత్మ 'మహోదయము”. అర్థము అనగా పురుషార్థములకు 
ఆత్మ నుండియే ఉత్పత్తి కనుక “అర్భాదయః అని పేరు. పరమాత్మ అయిన 
విష్ణువు యొక్క స్వరూపం కనుక 'విష్ణుపదీ”. తటశబ్దము వలె పదశబ్దము 
స్ర్రీలింగము. ప్రత్యేకం సర్వక్షేశముల నుండి విముక్తమయినది కనుక విముక్తం. 
దేనికన్న విముక్తము లేదో అది అవిముక్తకము. 


40 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 
. పజ్బ ప్రాణా వక్రాణీవ యస్య స పళ్బవక్రః. చత్వారో వేదా ఆస్యానీవ 
యస్య స చతురాస్యః త్రయో బ్రహ్మవిష్ణురుద్రాళ్ళీర్నాణీవ యస్య స త్రిశీర్షకః 
అనువాదం : ఇతరుల నుంచి పుట్టనివాడు కనుక అనన్యజుడు. ఆనందమునకు 
అధిపతి కనుక 'రతిపతి”. అంటే తనయందలి ప్రీతికి తన అధిపతి. 
తనంతతానుగానే ప్రభవించును కనుక “ఆత్మభూ?, భక్తులను ఆనందపజచును 
కనుక “మదన. 5 ఇంద్రియాలు, మనస్సు మొత్తం 6. ఇవి ముఖములుగా 
గలవాడు కనుక 'షడాననుడు”. 5 ప్రాణాలు ఆత్మకు 5 ముఖాల వంటివి 
కనుక వంచవక్రుడు. 4 వేదాలు ఆత్మకు నోళ్ళ వంటివి కనుక చతురాస్యుడు. 
బ్రహ్మ, విష్ణు, రుద్రులు శిరములవంటివారు కనుక ఆత్మ “త్రిశీర్షకుడు”. 
శ్లో॥ హయాస్యః కమఠో బౌద్ధః కలిహన్లా వనేచరః। 

సర్వంసహా భూర్ణ్జలం చ జీవనం భువనం వనమ్‌॥ ర్‌1 

హయా ఇన్టియాణి ఆస్యానీవ యస్య స హయాస్యః. కే జలే సుఖే వా 
మఠతి నివసతీతి కమఠః. బుద్ధః ప్రాజ్ఞః స ఏవ బౌద్ధః కలిః పాపః తద్ధన్హా 
కలిహన్లా. వనే ప్రళయోదకే చరతీతి వనేచరః బ్రహ్మవనే చర ఇతి వా. సర్వమపి 
సహత ఇతి సర్వంసహా. చితిపరత్వాత్‌ స్రీత్వమ్‌. భవతీతి భూః. సంజాయతే 
లీయతే యత్ర జగత్తజ్ఞలముచ్యత ఇతి స్మరణాత్‌. 'జలం బ్రహ్మ 'తజ్జలానితి 
శాన్త ఉపాసీ తేతి శ్రుతేశ్చ. జీవత్యనేన సర్వమితి జీవనమ్‌. భవతి సర్వమస్మిన్నితి 
భువనమ్‌. భూతవృక్షాశ్రయత్వాద్వనం బ్రహ్మ. 
అనువాదం : హయములు అనగా ఇంద్రియములు ఆత్మకు ముఖములవంటివి 
కనుక హయాస్యుడు. “కం” అనగా సుఖం లేదా జలము. దానియందు 
నివసించును కనుక 'కమఠః అని పేరు. బుద్ధః అనగా ప్రాజ్ఞుడు కనుక 
బౌద్దుడు. “కలి అనగా పాపము. దానిని నశింపజేయువాడు 'కలిహంతి. 
వనము అనగా నీరు. ప్రళయ సముద్రము. దానియందు చరించును కనుక 
వనేచరః. బ్రహ్మ వనము నందు చరించును కనుక 'వనేచరణ అనియు 
అనవచ్చును. సర్వమును సహించును కనుక 'సర్వంసహ అనవచ్చును. 
ఇందులో స్రీలింగము జ్ఞానశక్తి అయిన “చితి” అనే ఉద్దేశంతో వాడబడినది. 


25 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 25 


అనగా మూలము లేనివాడు. స్మారకః అనగా స్మృతి కలిగించువాడు జ్ఞానదాత. 
“నా వలననే స్మరణము జ్ఞానం, అపోహలు అనగా రకరకాల ఊహలు అని 
గీత చెప్పినది. 
శ్లో; అత్తా కాలో యమో మృత్యు స్సేతు స్పేతుకృదర్థకృత్‌। 
వైశ్వానరో విశ్వరూపస్సహసస్రాక్షస్సహస్రపాత్‌॥ 26 
అత్తా చరాచరగ్రహణాదితి సూత్రాదత్తా భక్షితా. కలయతీతి కాలః. 
యమయతీతి యమః సర్వాన్తకారిత్వాన్మృత్యుః “సహస్ర శీర్షాపురుష స్పహస్రాక్ష 
స్సహస్రపా” దితి శ్రుతేరాహ సహస్రాక్ష ఇత్యాది. 
అనువాదం : 'చరమయిన జీవ ప్రపంచమును, ఆచరమయిన వృక్ష పర్వతాదు 
లను (గ్రహించును గనుక “అత్తి అని బ్రహ్మ సూత్రము వలన “ఆత్మ అత్త. 
అనగా తినివేయునది. అన్నింటిని పొందును, గమనించును కనుక, కాలం”. 
నియమించును గనుక యమః. సమస్తమును అంతము చేయును కనుక 
“మృత్యువు”. 'వేయితలలు గలవాడు వేయి నేత్రములు గలవాడు వేయి 
పాదములు గలవాడు పురుషుడు'-అని శ్రుతి. అందువలన ఆత్మ “సహస్రాక్షః 
సహస్రపాత్‌ అని పిలువబడును. 
శ్లో॥ సహస్రశీర్నో శుభహృచ్చజ్కరశ్ళమృురార్తిహృత్‌। 
విశ్వోపజీవ్యో విశ్వైకపాదో౭_ పాదశ్చతుష్కలః॥। 27 
శం కరోతీతి శంకరః. శమస్మాద్భవతీతి శమ్ముః. “విశ్వాక్షం 
విశ్వశమ్భువమ్‌, తద్విశ్వముపజీవి తీత్యాది శ్రుతేః. విశై పకపాదః, “పాదోస్య 
విశ్వా భూతా” నీతి శ్రుతేః. 
అనువాదం : శం అనగా శుభమును కలిగించును కనుక “శంకరః. ఆయన 
వలన శుభము కలుగును కనుక “శంభుః. విశ్వమే నేత్రములుగా గలవాడు, 
విశ్వమునకు మంగళకరుడు విశ్వమును టబ్రతికించువాడు” అని (శ్రుతి. 
విశ్వమంతయు ఒక పాదముగా గలవాడు ఆత్మ. “సమస్త భూతములు 
భగవంతునిలో 4వ వంతు” అని (శ్రుతి. 
శ్లో షోడశాత్మా లిజ్ఞతనుర్మాయోపాధిర్మరుత్సతిః। 
హిరణ్యగర్భస్సూత్రాత్మా చేతనో౭_ చేతనోద్భవః॥ 28 


26 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


“షోడశకలః పురుష ఇతి (శుతేః షోడశాత్మా మరుతో దేవా 
శ్చేతనశ్చేతయితా. అచేతనానాముద్భవో యస్మాత్సః. అచేతనోద్భవః. 


అనువాదం : “16 కలలు గలవాడు జీవుడు” అని శ్రుతి. కనుక షోడశాత్మా 
అని పేరు. మరుత్తులు అంటే దేవతలు. మరుత్సతి అనగా దేవదేవుడని 
అర్థం. చేతనః=జ్ఞానం కలిగించువాడు. అచేతనములయిన అనగా జడమయిన 
పదార్థములు ఈయన నుంచి పుట్టును కనుక 'అచెతనోద్భవః అందురు. 
శో చతుశ్శృబ్ద్ల స్రిపాదశ్చ ద్విశీర్ష్న స్పప్తహస్తకః। 

త్రిధాబద్ధశ్చ బుషభో ముఖరో ముఖ్యఉన్నతః॥। 29 

“చత్వారిశృజ్ఞాః త్రయో అస్య పాదా” ఇత్యాది మన్రమవలంబ్యాహ 
చతుశ్చృబ్ద ఇత్యాది. చత్వారః విశ్వతైజస ప్రాజ్ఞతుర్యాః విరాద్ధిరణ్యగర్భావ్యాకృత 
(బ్రహ్మోణి వా, శృజ్ఞాణి యస్య సః. త్రయో విశ్వాదయః పాదా యస్య, ద్వే శీర్నే 
జీవేశ్వరౌ యస్య స ద్విశీర్షః సప్త ఇన్టియపజ్బుకం, మనోబుద్ధిశ్చ, హస్తా 
యస్య స సప్రహస్తః. త్రిధా సత్త్వరజస్తమోగుతెర్చద్ధ ఇవ స్థితస్రిధా బద్ధః 
గుణత్రయచ్చన్న ఇత్యర్థః. బుషభ్చేష్టః ముఖరశ్శబ్దాయమానః. ముఖమాది- 
స్తత్రభవో ముఖ్యః 
అనువాదం : “4 కొమ్ములు, ౩ పాదములు” అను వేదమంత్రము ప్రకారము 
ఆత్మ 'చతుశ్చృంగః అని పిలువబడును. ఆ 4 కొమ్ములు 4 రకాల ఆత్మ 
భేదములు. విశ్వాత్మ తైజసాత్మ ప్రాజ్ఞాత్మ తుర్యాత్మ-(ఇవి వ్యష్టిగా ఉందే ఆత్మలు) 
లేదా విరాట్‌, హిరణ్యగర్భ, అవ్యాకృత, బ్రహ్మలు. (ఇవి సమష్టి ఆత్మలు). 
విశ్వ మొ॥ 3 పాదములు గలది ఆత్మ. జీవుడు ఈశ్వరుడు అను 2 తలలు 
గలది ఆత్మ. 5 ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అను “7 హస్తములు 
గలది కనుక సప్త్రహస్తం ఆత్మ 3 గుణములు అనగా సత్వ రజస్తమోగుణముల 
చేత బద్ధమైనది కనుక త్రిధాబద్ధము. బుషభః అనగా శ్రేష్టం అయినది. 
ముఖరః ధ్వని కలది, ముఖ్యః=ముఖం అనగా ఆదికాలము. ఆకాలమున 
నున్నది కనుక ముఖ్యము. 


26 


శ్రీ పరమాత్మసహగ్రనామావలీస్తోత్రమ్‌ 39 


సమస్త దేహములలో “ఆత్మ ఉన్నంతవరకు మంగళకరం. ఆత్మలేని దేహములు 
శవములు, అమంగళములు. ఎంత అందమయినా శవాన్ని నిరాకరించి 
తీరుతాం. కనుక సర్వదేహ మంగళకరం. ఆత్మ. 


(గహములు అంటే గ్రహించేవి. అనగా నేత్రశక్తి రూపాన్ని గ్రహిస్తుంది. 
అలానే మనస్సులో పుట్టె రకరకాల జ్ఞానాలు గ్రహాలు. వాటికి ప్రభువు కనుక 
గ్రహరాట్‌. ఆత్మ లేనిదే జ్ఞానాలు పుట్టవు. పుట్టినా ఆత్మ స్వీకరింపనిదే వ్యర్ధం. 
చక్రములు అనగా శరీరమునందుండే చక్రములు. వానియందు ఆత్మ 
రకరకాలుగా మజిలీలు చేయును కనుక చక్రవర్తి. 
శ్లో! ప్రజాపతిర్నారదశ్చ దక్షశ్చ శ్రవణ ప్రియః। 

రాజరాజో ముకున్షశ్చ నిధిర్భుదయసమృవః॥। 49 

ప్రజానామృతిః ప్రజాపతిః. నారం జ్ఞానం దదాతీతి నారదః. దక్షస్సమర్థః 
. శ్రవణప్రియః గ్రోత్రానన్దకరః రాజ్ఞాం బ్రహ్మాదీనామపి రాజారజ్ఞుకః రాజరాజః 
. ముకుమ్మోక్షం దదాతీతి ముకున్దః. నిధీయతే భక్తెర్హదయే ఇతి నిధిః హృదయే 
భక్తానాం సమ్యగ్భవతి స్ఫురతీతి హృదయసమృవః. 
అనువాదం : ప్రజలకు పతి కనుక ప్రజాపతి. నారము అనగా జ్ఞానమును 
ఇచ్చువాడు కనుక “నారదః అని పేరు. దక్షః అనగా సమర్ధుడు. శ్రవణప్రియః 
అనగా చెవులకు ఆనందం కలిగించేవాడు. రాజులకు అనగా బ్రహ్మ విష్ణువు 
మొ॥ లోకాధిపతులకు ఆనందకరమయిన వాడు కనుక 'రాజరాజూ అని 
పేరు. ముకుం అనగా మోక్షమును ఇచ్చును కనుక ముకుందుడు. భక్తులు 
తమ హృదయాలయందు నిలుపుకొనెదరు కనుక “నిధి” అని పేరు. భక్తుల 
హృదయమున చక్కగా స్ఫురించును కనుక హృదయసంభవుడు అని పేరు. 
శ్లో అనన్యజో రతిపతిశ్చాత్మభూర్మదనోపి చ। 

షడాననః పబ్బవక్రశ్చతురాస్య స్రిశీరకః॥। 50 

అన్యస్మాజ్ఞాయత ఇతి అన్యజః, స న భవతీత్యనన్యజః రతిః ప్రీతిః 
తత్పతిరాత్మవిషయ ప్రీతిరాత్మపతికత్వాత్‌ ఆత్మనైవ భవతీత్యాత్మభూః. మదయతి 
భక్తానితి మదనః. షట్‌ ఇన్టియపజ్బకమ్మనశ్చేత్యాననాని యస్య స షడాననః 


38 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


“మృత్యుంజయుడు”. అజ్ఞానులకు భగవంతుడు ఉగ్రుడు. భయంకరుడు. 
విద్వాంసులకు శాంతుడు, భయం లేనివాడు. అర్జునః=తెల్లనివాడు. దేవతలు 
అనగా ప్రాణాది దేవతలతో కలసి తిరుగువాడు సహదేవుడు. కులము లేని 
వాడు నకులుడు (న=అనునది నళ్‌ అను అర్థము గల ఒక ప్రత్యయము) 
జగత్తును ధరించు అధిక సామర్థ్యం గలవాడు కనుక 'బృహద్బలః అని 
పేరు. 
శ్లో॥ ధృతరాష్ట్రశ్చ రుద్రశ్చ భూతేశ స్పర్వమజ్ఞలః। 

చక్రవర్తీ చక్రధరో గ్రహరాడ్‌ లోకబాన్థవః॥ 48 

ధృతం రాష్ట్రం జగద్యేన స ధృతరాష్ట్రః. రోదయతీతి రుద్రః భూతానాం 
ప్రాణినామీశో భూతేశః. సర్వేషాం దేహాదీనాం మజ్జలం శుభం పవిత్రత్వమితి 
యావత్‌. యస్మాత్స సర్వమంగలః సర్వస్మాదపి మంగల ఇతి వా. చక్రే 
జగన్మబ్దలే వర్తత ఇతి చక్రవర్తీ. చక్రం జగద్భరతీతి చక్రధరః. గ్రహా జ్ఞానాని 
తేషాం రాట్‌ గ్రహరాట్‌. బన్గురేవబాన్ధవః బన్ఫువదనుగ్రాహకః. ఇన్టియాది 
ప్రవర్తకత్వాత్‌. 
అనువాదం : రాష్ట్రము అనగా ప్రపంచము. దానిని ధరించియుంచినవాడు 
కనుక ధృతరాషుడు. ఏడిపించును కనుక రుద్రుడు. భూతములు అనగా 
ప్రాణులకు ఈశుడు, కనుక భూతేశుడు. సర్వదేహములకు మంగళమయిన 
వాడు అనగా శుభమయిన పవిత్రం అయినవాడు అని అర్థము. లేదా 
అందలటికన్న మంగళమయిన వాడని అర్థము. చక్రము నందు అనగా 
ప్రపంచచక్రమునందు వర్తించువాడు కనుక చక్రవర్తి. లేదా చక్రము అనగా 
ప్రపంచమును భరించును కనుక చక్రవర్తి. గ్రహములు అనగా జ్ఞానములు 
వానికి ప్రభువు కనుక గ్రహరాట్‌, బంధువు వలె లోకమును అనుగ్రహించును. 
కనుక లోకబాంధవుడు. ఇంద్రియాదులను సక్రమముగా నడిపించి 
లోకమునకు మేలు చేయును గదా! 
వివరణ : రాష్ట్రము అంటే ప్రపంచము, అలానే శరీరము. ఆత్మ శరీరాన్ని 
నిలుపును కనుక ధృతరా॥్రుడు. శరీరాలను విడవడం ద్వారా ఏడిపిస్తున్నది 
కనుక లేదా “లయ” కార్యక్రమము వలన ఏడిపించును కనుక రుద్రుడు. 


27 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 27 

శ్లో ఆదిత్యవర్గో విరజా ఇదసన్రశ్చేన్థ ఆయతః। 

గోవిన్లో నరసింహశ్చ క్షరాక్షరవిలక్షణః॥ 30 

తేజోమయత్వాదాదిత్యవర్ణః “ఆదిత్యవర్ణం తమసః పరస్సా' దితి శ్రుతేః 
ఇదం పశ్యతీతీదన్దః. ఇన్టే దీష్యత ఇతి ఇన్టః. “ఇదన్టం సన్తమిన్ట ఇత్యాచక్షతే 
పరోక్షపియా ఇవ హి దేవాః, “ఇన్టం సన్త్నమిన్టమిత్యాచక్షతే' ఇతి (శ్రుతిభ్యామ్‌ 
గావౌ ద్యావాభూమీ వినత ఇతి గోవిన్దః. నరా జీవాన్తేషాం సింహ ఇవ శ్రేష్ట 
నరసింహః 'క్షరస్సర్వాణి భూతాని కూటస్టోల_ క్షర ఉచ్యతే, ఉత్తమః పురుష 
స్త్వన్యి ఇతి గీతావచనాదాహ -క్షరేతి. 
అనువాదం : తేజోమయుడు అగుట వలన ఆదిత్యవర్షుడు. “చీకటికి అవతల 
ఆదిత్యసమంగా వెలుగువాడు అని శ్రుతి. ఇదంద్రః అనగా ఇదం=దీనిని 
పశ్యతి=చూచును కనుక '“ఇదంద్రః అని ఒక పేరు. ఇంధే =వెలుగును 
కనుక “ఇంథ అని మజొకపేరు. 'ఇదంద్రుదడే ఇంద్రుడని పిలువబడును” 
అని ఒక (శ్రుతి. ఇంధుడే ఇంద్రుడు అని పిలువబడును. దేవతలు 
పరోక్షపియులు గదా! అని మటొక శ్రుతి. గోవులు అనగా భూమ్యాకాశములను 
పొందును కనుక గోవిందుడు అని పేరు. నరులు అనగా జీవులు. వారిలో 
సింహము వలె శ్రేష్టడయినవాడు కనుక నరసింహుడు. క్షరం అనగా 
సమస్త భూతములు. కూటస్టుడు అక్షర పురుషుడు. తద్భిన్నుడు ఉత్తమ 
పురుషుడు అని గీత చెప్పినది. అందువలన పరమాత్మ 'క్షరాక్షర విలక్షణుడు” 
వివరణ : దేవతలు పరోక్షప్రియులు. అనగా “గోప్యంగా వుంటారు. తమ 
స్వభావము ప్రభావము వారు డంబముగా ప్రదర్శించరు. క్రియల వలన 
మాత్రమే వారి ఉనికి తెలుస్తుంది. అందువలన వారు తమ పేర్లు గూడా 
తమ స్వభావానికి తగ్గట్టుగా బయటపడకుండా ఉంటారు. కనుక “ఇదంద్ర, 
ఇంధి అన్న పేర్లును కొంచెం మార్చి “ఇంద్ర అని పేరు పెట్టుకున్నాడు 
ఇంద్రుడు. పశ్యకుడు అను పేరు కలవాడు “కశ్యపుడు” అయినాడు. 
ఖః క్షేతజ్ఞః క్షేతకృత్‌ క్షేతీ క్షేతభిన్నశ్ళరీరభృత్‌! 

సాంశో నిరంశస్సర్వాంశో మహదంశో౭_ ఖిలాంశవిత్‌!! 31 


28 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధీత్యాది గీతాధ్యాయాదాహ-క్షేత్రజ్ఞ ఇత్యాది. 
సర్వే జీవా అంశా యస్య స సర్వాంశః. “మమైవాంశో జీవలోకే జీవభూత 
స్సనాతని ఇతి గీతావచనాత్‌. మహదంశః మహాన్తస్సోమ సూర్యాదయః అంశా 
యస్య స మహదంశః. “ఆదిత్యానామహం విష్ణు” రిత్యాది గీతావచనాత్‌. 
'యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జిత మేవ వా, తత్తదేవావగచ్చ త్వం మమ 
తేజోంశసమృవమితి గీతావచనాచ్చ యావన్తః అంశా అస్య సన్తి తావతస్సర్వా 
నయమేవ వేద నాన్య ఇత్యాహ-అఖిలాంశ విదితి. 
అనువాదం : “క్షేత్రజ్ఞడను నేను” అని గీతలో చెప్పిన శ్లోకాలను దృష్టిలో 
ఉంచుకొని ఈ నామములు చెప్పుచున్నాడు. సమస్త జీవులు ఎవరి అంశయో 
వాడు సర్వాంశుడు. గీతలో “నా అంశయే జీవలోకమున జీవుడుగా 
అవతరించెను” అని ఉన్నది కనుక ఈ నామము వచ్చినది. సోమసూర్యాదులు 
మహత్తులు. అట్టి మహత్స్వరూపులు గూడ ఆత్మయొక్క అంశలే కనుక ఆత్మ 
“మహదంశ అని చెప్పబడెను. “ఆదిత్యులలో నేను విష్ణువు అను పేరు గల 
ఆదిత్యుడను అను గీతావచనము ఇందుకు ప్రమాణము. “ప్రపంచంలో 
గొప్పకళ ఐశ్వర్యము మహిమ ఉన్నచోట్లన్నీ నా తేజస్సు వలన వచ్చినవని 
భావింపుము” అని గీత చెప్పినది. అందువలన పరమాత్మ యొక్క అంశములు 
ఏవో ఎన్నో ఆయనకు మాత్రమే తెలియును కనుక “అఖిలాంశవిత్‌” అని 
నామము. 


వివరణ : “క్షేత్రం” అంటే శరీరము. లేదా జీవభిన్నమయిన జడప్రపంచము. 
దీనిని గురించి తెలిసినవాడు, దీని నిర్మాత, దీని యజమాని, వీనిలో వ్యాపించి 
నడపువాడు ఆత్మయే. కనుక క్షేత్రజ్ఞః మొ॥ నామములు వచ్చినవి. 
శ్లో! భీతికృద్భీతిహృ-చ్చ్భాస్తా సుపర్లశ్చ మదామదః। 
దుర్ద్వేయో దుర్వచో దుర్గ-స్సులభశ్చ సుహృత్సభఖా॥ 32 
అభక్తానాం భీతికృద్భక్తానాం భీతిహృత్‌. 'భీషాస్మాద్వాతః పవతి ఇత్యాది 
శ్రుతేః. శోభనపతనస్సుపర్ణః 'ద్వాసుపర్ణా సయుజా సఖాయా” ఇతి (శుతేః. 
మదామదః సమదో£_మదశ్చ. “కస్తం మదామదం దేవి మితి [్రుతేః. 
దుర్లో దుర్లభః అజ్ఞానాం, సులభస్సుజ్ఞానినామ్‌. 


28 


శ్రీ పరమాత్మసహగస్రనామావలీస్తోత్రమ్‌ 37 

శ్లో; సమవర్తీ జగత్రాణో నన్దనో హరిచన్దనః। 

విద్యుద్వరేశ్యోవరదో రత్న గర్భో ధనజ్ఞాయః॥। 46 

సర్వత్ర సమం యథాతథా వర్తత ఇతి సమవర్తీ. యేన జగదిదం 
ప్రాణితి స జగత్రాణః. ననయతీతి ననన హరయో యమానిలాదయో 
దేవాః తాన్‌ చన్దయతీతి హరిచన్దనః. దుఃఖం హరతీతి హరిస్సచాసౌ చన్దనో 
హరిచన్దన ఇతి వా. విశేషేణ ద్యోతత ఇతి విద్యుత్‌. వరేణ్యశ్షేష్టః వరం 
దదాతీతి వరదః. మాయోపహిత చైతన్య స్వే శ్వరత్వాన్మాయోపాధి గర్భే రత్నభూతం 
చైతన్యమస్తీతి రత్నగర్భ ఈశ్వరః. ధనం భక్తానాం జయతి హరతీతి ధనజ్ఞాయః 
అనువాదం : అన్నింట సమంగా ఉండేవాడు 'సమవర్తి. జగత్తుకు ప్రాణం 
అయినవాడు గనుక 'జగత్రాణ?. ఆనందపరచును కనుక “నందనః. 
యముడు, వాయువు మొ॥ దేవతలను ఆనందపజచును కనుక 'హరిచందనః 
” లేదా దుఃఖములను హరించునట్టి ఆహాదకరుడు కనుక 'హరిచందనఃణ. 
మిక్కిలిగా ప్రకాశించును కనుక 'విద్యుత్‌. శ్రేష్టుడు కనుక వరేణ్యః, వరములను 
ఇచ్చువాడు కనుక వరదః, మాయలో అనగా సృష్టిలో చైతన్య రూపంగా 
పరమేశ్వరుడు ఇమిడి ఉన్నాడు. కనుక మాయా గర్భములో రత్నమువలె 
నున్నాడు కనుక 'రత్నగర్భఃణి. భక్తుల ధనమును హరించును కనుక 
“ధనంజయుడు”. 
శ్లో మృదో మృత్యుజ్ఞయశ్చోగ్రశ్ళానో భీమో విభీషణః। 

అర్జునస్సహదేవశ్చ నకులశ్చ బృహద్బలః॥ 47 

మృడయతి సుఖయతీతి మృడః. మృత్యుర్దావతి పళ్చుమ ఇతి 
శ్రుతేర్మృత్యుజ్ఞయః ఉగ్రోభీమశ్చా జ్ఞానాం, శానో విభీషణశ్చ విదుషామ్‌ 
అర్జునశ్ళుక్లః. దేవైః ప్రాణాదిభిస్సహ వర్తత ఇతి సహదేవః. న విద్యతే కులం 
యస్య సః నకులః. నఇుర్ధకనశబ్దః. బృహదధికం బలం జగద్ద్ధారణసామర్థ్యం 
యస్య స బృహద్బలః. 
అనువాదం : మిక్కిలి జయించును కనుక “మృదఃజ అని పేరు. “మృత్యువు 
గూడా భగవంతునికి భయపడి పరుగెత్తుచుండును' అని శ్రుతి కనుక 


36 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


=వేదములను పుట్టించినవాడు. ఆ మహాభూతం యొక్క నిట్టూర్చులే ఈ 
బుగ్వేదం మొ అని శ్రుతి. పవిత్రం చేయును కనుక పావకుడు. ముందుకు 
తీసికొని వెళ్ళును కనుక అగ్ని. సత్పురుషులకు ఎల్లపుడు గమ్యం కనుక 
సదాగతి. ఆహ్లాదం కలిగించును కనుక “చంద్రః అమృత స్వరూపులయిన 
జీవులు తన కిరణములవంటి వారు కనుక “అమృతాంశువు’ శుద్ధమయిన 
లేదా తేజోమయమయిన జీవులే కిరణాలుగా గలవాడు కనుక 'శుభ్రాంశువు” 
కలలు అనగా విద్యలు, వానికి నిధి కలానిధి. నీటిని సృష్టించుట ధ్వంసము 
చేయుట అను 2’ క్రియలకు కర్త కావున 'అపాంపతిః. 
శో॥ ప్రచేతా వరుణ(గ్రీదశ్ళు క్రో జిష్ణుర్భహస్పతిః। 

పురుహూతస్రిపురధక్‌ దేవదేవః పురన్దరః॥ 45 

ప్రకృష్ణం చేతో యస్య స ప్రచేతాః. వ్రియత ఇతి వరుణః. (శ్రియం 
మాయాం దదాతీతి ద్యతి ఖండయతీతి వా గ్రీదః. శుచం దుఃఖం రాతిధత్తే 
అపహరతీతి వా శుక్రః. జిష్టుర్ణయశీలః బృహతాం వాచామృతిర్భహస్పతిః 
పురు అంకం యాత్యాహూతః పురుహూతః. పురుభిర్మహద్భిర్టూత్ర ఇతి వా. 
త్రీణి పురాణి స్టూలసూక్ష్మకారణ శరీరాణి దహతీతి |త్రిపురధక్‌. పురం 
స్టూలాదికం దరతి విదారయతీతి పురన్దరః. 


అనువాదం : గొప్ప మనస్సు కలవాడు కనుక “ప్రచేతాః అని పేరు. అందటిచే 
వరింపబడును కనుక “వరుణ అని పేరు. శ్రీ అనగా లక్ష్మిని ఇచ్చువాడు 
లేదా శ్రీ అనగా మాయను ఖండించువాడు కనుక 'శ్రీదణ. 'శుక్‌' దుఃఖమును 
తెచ్చువాడు లేదా అపహరించువాడు అను అర్థమున శుక్రుడు. బృహత్‌ 
అనగా వాక్కులకు పతి కనుక బృహస్పతి. పిలువబడినచో అనగా బాగుగా 
ధ్యానింపబడినచో మన ఒడిన (పురు) చేరువాడు కనుక 'పురుహూతః లేదా 
పురు=గొప్పవారిచేత పిలువబడును కనుక 'పురుహూతః. త్రిపురములను 
అనగా స్థూల, సూక్ష్మ కారణ శరీరములను దహించువాడు కనుక ప్రిపురధక్‌. 
“స్థూల సూక్ష్మ కారణ శరీరములు అనబడే పురములను చీల్చువాడు కనుక 
“పురందరుడు”. 


29 


శ్రీ పరమాత్మసహస్రనామావళీస్తోత్రమ్‌ 29 


అనువాదం : భీతికృత్‌ =భక్తిలేని వారికి భయం కలిగించువాడు. భీతిహృత్‌= 
భక్తులయిన వారికి భయము హరించువాడు. “పరమాత్మకు భయపడియే 
గాలి వీచుచున్నది” అని శ్రుతి. చక్కని గమనము గలవాడు కనుక సుపర్హుడు. 
“సమానస్థానము స్నేహముగల ఇద్దజు సుపర్గులు గలరు” అని (శ్రుతి సుపర్ణ 
శబ్దము వాడినది. మదంగలవాడు మదం లేనివాడు కనుక మదామదుడు. 
“'మదామదుడయిన ఆ దేవుని ఎవరు తెలిసికొనగలరు? అని (శ్రుతి. 
అజ్ఞానులకు దుర్లభుడు కనుక 'దుర్దకి అని పేరు. జ్ఞానులకు సులభుడు 
కనుక సులభుడు” అని పేరు. 
వివరణ : మదం గలవాడు ఆత్మ అంటే జీవపక్షంలో మదం. ఆత్మపక్షంలో 
మదం లేకపోవడం కనబడతాయి కనుక 'మదామదః అని నామం చెప్పారు. 
శ్లో॥ కర్మాధ్యక్షు కర్మసాక్షీ నిష్కర్మా కర్మకారకః। 

ప్రజ్ఞానం జ్ఞానకరణం తత్త్వజ్ఞానఫలం వశీ॥। 33 

“ఏకో దేవి ఇత్యాది మన్రవర్థాదాహ-కర్మాధ్యక్ష ఇతి. “ప్రజ్ఞానంటబ్ర 
హ్మేతి శ్రుతేరాహ-ప్రజ్ఞానమితి. 'యేనేక్షతే శృణోతీది మిత్యాది శాస్తాదాహ- 
జ్ఞానకరణమితి. 
అనువాదం : “ఒకే దేవుడు సర్వభూతాధివాసుడు” మొ॥ (శ్రుతిని బట్టి 
“కర్మాధ్యక్షకః అను నామం వచ్చినది. “ప్రజ్ఞానము బ్రహ్మ అనుటవలన 
“ప్రజ్ఞానము అను నామము వచ్చినది. “ఆత్మవలననే చూడటం, వినడం 
జరుగుచున్నది” అను శ్రుతి వలన “జ్ఞానకరణంి అను నామము వచ్చినది. 
వివరణ : సర్వభూతములయందు “ఆత్మ సాక్షిగా ఉన్నది కనుక సర్వకర్మలకు 
“ఆత్మయే అధ్యక్షుడు అని భావము. 
శ్లో జగద్గురు -శ్శాస్తయోనిః పూజ్యో వన్ఫో౭_వశో వశః 

యోగేశ్వరో యోగఫలం యోగకృద్యోగవిద్యువా 34 

వన్ద్యస్నృత్యః అవశో౭_భక్తానాం, వశస్తు భక్తానామ్‌. 'యు మిభశ్రణా 
మిశ్రణయోరితి ధాతుః, యౌతి మాయయా సహ మిణ్రీభవతీతి యువా. 
మాయా౭_సక్త ఇతి వా. 


30 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


అనువాదం : వంద్యః=స్తుతింపదగినవాడు. భక్తి లేనివారికి వశం కానివాడు. 
భక్తులకు వశం అయినవాడు. “యు” అనే ధాతువునకు కలియటం అని 
అర్థం. మాయతో కలుస్తాడు లేదా మాయయందు ఆసక్తి కలవాడు అను 
అర్థంలో “యువా” అని ఒకనామం. 


వివరణ : శాస్తయోనిః శాస్తములే తనను తెలిసికొనే మార్గంగా గలవాడని 
అర్థం. అంటే “ఆత్మను గూర్చి మనకు శాస్త్రములు అనగా వేదాదులు తెలుపును. 
లేదా సర్వశాస్తములకు తానే కారణం అయినవాడు. (శ్రుతులు స్మృతులు 
తన ఆజ్ఞలని, వేదాలు భగవంతుని శ్వాసలని, వేదాలను భగవంతుడు 
మత్స్యాది-అవతారముల ద్వారా తిరిగి సంపాదించాడని, ప్రళభయానంతరం 
గత కల్పంలోని వేదాలను భగవంతుడు బ్రహ్మాదులకు ఇచ్చాడని కథలు. 
కనుక పరమాత్మ శాస్తయోని. మజియు 
కర్మజ్ఞానయోగాలకు, రాజయోగానికి లయయోగానికి మంత్రయోగానికి, 

నాదయోగానికి హఠయోగానికి-దేనికయినా కర్త, గమ్యం పరమాత్మయే. 
శ్లో ప్రతిష్టా సద్గతిర్పహ్మో బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః। 

బ్రహ్మణ్యో బ్రాహ్మణారాధ్యో బ్రహ్మక్షత్రౌదనః పతిః॥ 835 

'బ్రహ్మపుచ్చ|మ్సతి' ష్టేతి శ్రుతేరాహ-ప్రతిష్టేతి. 'బ్రహ్మవిర్హ హ్మైవ భవి 
తీతి శ్రుతేరాహ - బ్రహ్మవిత్తమఇతి. బ్రాహ్మణాః (బ్రహ్మజ్ఞానినః (బ్రహ్మా 
చతుర్ముఖః. 'తస్య బ్రహ్మ చ క్షత్రణ్బ ఉభే భవత ఓదని ఇతి శ్రుతేరాహ- 
బ్రహ్మక్షత్రాదన ఇతి. పతిః పాలకః. 
అనువాదం : బ్రహ్మకు బ్రహ్మయే ప్రతిష్ట-కనుక “ప్రతిష్ట అని ఒక నామము. 
(బ్రహ్మవేత్త (బ్రహ్మమే అగును. అను (శ్రుతి వలన “బ్రహ్మవిత్తమః అని ఒక 
పేరు. బ్రాహ్మణులు అనగా జాతిమాత్ర బ్రాహ్మణులు అని కాక బ్రహ్మజ్ఞానము 
గలవారు అని అర్థం. బ్రహ్మ అనగా సృష్టికర్త అయిన చతుర్ముఖ (బ్రహ్మ. “ఆ 
పరమాత్మకు బ్రహ్మక్షత్రియులు ఉభయులు ఓదనమే” అను శ్రుతి వలన “బ్రహ్మ 
క్షతౌదన? అని పేరు. పతిః అనగా పాలకుడు. 
శ్లో॥ వినాయకో ధర్మరాజః కామజి న్మృత్యుజి త్ఞగః। 

వాయుగోల_నలగో వార్లో భూమిగ స్తరుగో9_ద్రిగః॥ 36 


30 


శ్రీ పరమాత్మసహగ్రనామావలీస్తోత్రమ్‌ 35 
శో అశోకః కల్పవృక్షశ్చ కామధు-క్సామృతోదధిః। 
ఉచైశృవా భార్గవీ చైరావతశ్చ సుధాఘటః॥ 483 
నిశ్శోకత్వాదశోకః. కలయతి సర్వమితి కల్పః. వృక్ష ఇవ స్తభ్ధత్వాద్వృక్షః. 
కామాన్దుగ్దే ఇతి కామధుక్‌. అమృతం సుఖం తస్యోదధిః, (శ్రవః కీర్తిః భార్గవీ 
భృగువిద్యా ఉపనిషత్తద్వేద్యత్వాతద్వాచ్యత్వముపచారాత్‌ ఇరా ఆపః అస్య 
అయనత్వేనోత్సాద్యత్వేన వా సస్తీతి ఇరావాన్‌, స ఏవైరావతః. స్వార్థేల_జ్‌. 
సుధాఘటః ఆనన్దకలశ ఇవ స్థితః. 
అనువాదం : శోకములు లేనివాడు కనుక అశోకుడు, అన్ని కల్పించినవాడు 
కల్పము. వృక్షమువలె స్తబ్ధమయినవాడు కనుక 'వృక్షము' వెజిసి కల్పవృక్షము, 
కోరికలను కలిగించువాడు తీర్చువాడు కనుక కామధుక్‌. అమృతము అనగా 
సుఖము. దానికి సముద్రము వంటివాడు కనుక “అమృతోదధి”. ఉచ్చెశ్ష్రవాః 
, ఉన్నతమయిన కీర్తి గలవాడు, భార్గవీ=భృగువిద్య. దానిచే తెలియబడువాడు 
కనుక భార్గవీ అను పేరు. ఇర అనగా నీరు (ఆ నీరు గూడా ఆయన నుంచియే 
సృష్టింపబడినది కనుక) గలవాడు. ఇరావాన్‌ అనగా నీరు గలవాడు. స్వార్థమున 
అనగా అదే అర్ధమున 'అణ్‌' ప్రత్యయము. ఐరావత అని పేరు. సుధాఘటః 
ఆనంద ఘటమువలె ఉన్నవాడు. 
శ్లో॥ భాస్వాన్సజ్టూతవేదాశ్చ పావకోగ్నిస్సదాగతిః। 
చన్లోమృతాంశుశ్ళు బ్రాంశుః కలానిధిరపామ్చతిః॥। 44 
భాస్వాన్‌ తేజోవాన్‌. భాతీతి భమ్‌. జాతా వేదా యస్మాత్సజాతవేదాః. 
“తస్య మహతో భూతస్య నిశ్వసితమెతద్యదృగ్వేద' ఇత్యాది (శ్రుతేః పావయతీతి 
పావకః. అగ్రం నయతీత్యగ్నిః సదాపి గతిర్గమ్యః సతామితి సదాగతిః. 
చ[నయత్యాహ్లాదయతీతి చన్టః. అమృతా అమరణ ధర్మాణః అంశవః 
అంశుతుల్యా జీవా యస్య సః శుభ్రాశ్ళుద్దాస్తేజో మయావా అంశవో జీవా 
యస్య స శుభ్రాంశుః. కలా విద్యాః అపామృ్పతిస్తదుత్సాదకత్వాత్తదుప 
సంహారకత్వాచ్చ. 
అనువాదం : భాస్వాన్‌=తేజస్సుగలవాడు. భం=ప్రకాశించువాడు, జాతవేదాః 


34 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 
“అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపజ్బం ప్రపఖ్బుత ఇతి న్యాయాద్సహ్మణి 

తావ[దూూవప్రవజ్బాధ్యారోవం కృత్వా, శా నవని కా ణా అర 
కరోతి-ఉమేత్యాదినా. యే యే శబ్దాః పార్వతీపత్యాది వాచకతయా ప్రసిద్దాస్తే 
తే సర్వేపి పరమాత్మవాచకా ఏవేత్యయం నామ ప్రపజ్సారోపో బ్రహ్మణి వేద్యమ్‌ః 
ఉమా (బ్రహ్మవిద్యా, శ్రీర్మాయాకంఠే కంఠవద్రృహ్మైకదేశే అస్తీతి శ్రీకంఠః. 
త్రీణి ఇన్టియం మనోమాయాచేతి నేత్రాణి నేత్రవదుపలబిసాధనాని యస్య 
సః త్రినేత్ర నిగమధ్వజః వేదయోనిత్వాదితి భావః నిగమైర్హి ధ్వజేన రాజేవ 
జ్ఞాప్యతే పరమాత్మా పీతం గ్రస్తం అమృ్బరం ఖం యేన పీతామ్బరః గగనవ్యాపీ. 
రంగం జగద్రూపం నాటకస్థానం నటో జగన్నాటకసూత్రధారః. 
అనువాదం : “అధ్యారోపం, అపవాదముల వలన ప్రపంచాతీతమయినది 
(ప్రపంచింప బడుచున్నది” అన్న న్యాయం వలన, ఇంతవజకు రూపప్రపంచం 
అంతటిని బ్రహ్మయందు ఆరోపించి నామములు రచియింపబడినవి. ఇక 
రకరకాల దైవనామములను బ్రహ్మయందు ఆరోపించి సర్వము బ్రహ్మతత్త్వమని 
నిరూపించుచు నామములు చెప్పబడుచున్నవి. ఇక చెప్పబోయే పార్వతీపతి 
మొ॥ దేవతలకు పేర్లుగా ప్రసిద్ధమయిన నామములు అన్నియు పరమాత్మనే 
చెప్పునని 'నామప్రపంచారోపంి చేయబడుచున్నది. 

ఉమా అనగా బ్రహ్మవిద్య. శ్రీ అనగా మాయ. ఈ మాయ కంఠమున 
అనగా బ్రహ్మములో కంఠము వంటి ఒక చిన్న ప్రదేశము కలదు కనుక శ్రీ 
కంఠః అని పేరు. 'ఇంద్రియము, మనస్సు, మాయా అని *3 నేత్రములు 
గలవాడు అనగా నేత్రముల వంటి ప్రాప్తిసాధనములు గలవాడు కనుక 
త్రిలోచనుడు. వేదకారణం కనుక నిగమధ్వజః అని పేరు. ధ్వజం అనగా 
జెండా ఒక రాజును గూర్చి తెలిపినట్లు వేదములు పరమాత్మను గూర్చి 
తెలువును. అంబరం అనగా ఆకాశమును త్రాగిన వాడు అనగా 
వ్యాపించినవాడు కనుక 'పీతాంబరః అని పేరు. గగన వ్యాపి. రంగం అనగా 
ప్రపంచము అనే రంగస్థలమునకు నాథుడు కనుక “రంగనాథ” అని పేరు. 
నటేశ్వరుడు అనగా ప్రపంచము అనే నాటకమునకు సూత్రధారుడు కనుక 
నటేశ్వరుడు. 


31 


శ్రీ పరమాత్మసహగ్రనామావలీస్తోత్రమ్‌ 31 
విగతో నాయకో యస్మాత్స వినాయకః. ధర్మస్య రాజా ధర్మరాజః. 
ఖం నభః. 
అనువాదం : వినాయకః=నాయకుడు లేనివాడు. ధర్మమునకు రాజుకనుక 
ధర్మరాజు. ఖం అనగా ఆకాశసదృశుడు. 
వివరణ : సర్వధర్మములకు అనగా కర్తవ్యాకర్తవ్యములకు, శీతోష్టాది 
ధర్మములకు, అటువంటి శరీరాది ధర్మములకు “ఆత్మ-కారణం కనుక 
“ధర్మరాజు ఆత్మ అనగా చైతన్యం. అది లేనిదే శరీర ధర్మములు మొ॥ 
సాగవు. 
శ్లో॥ ద్వ్యాత్మా త్ర్యాత్మా చతుర్వ్యూహః పజ్బాత్మా షడ్విధాకృతిః। 
సప్తాత్మాష్టవిధః కిబ్బ నవాత్మా దశధాస్థితః॥ 37 
“మాయా బ్రహ్మచేతి ద్వౌ జీవేశ్వరౌ వా, బ్రహ్మవిష్ణురుద్రాస్తయః 
వాసుదేవసజ్యర్షణ ప్రద్యుమ్నానిరుద్దాశ్చత్వారః, పజ్బు విషయాః, షడిన్రియాణి 
పళ్చాన్తః కరణమేకమ్‌, సప్త వాయవః, అష్ట వసవః, నవ ప్రజాపతయః, 
దశ ప్రాణాః. 
అనువాదం : 'మాయ-బ్రహ్మ' అని లేదా జీవుడు-ఈశ్వరుడు, “2” రకములు 
ప్రధాన భేదములు కనుక “ద్వ్యాత్మా అని పేరు. (బ్రహ్మవిష్ణురుద్రులు అని 
“3? భేదములు కనుక “త్యాత్మ అని పేరు. “వాసుదేవసంకర్షణ ప్రద్యుమ్న 
అనిరుద్ధ అని 4 బేధములు కనుక “'చతుర్వ్యూహః అని పేరు. ఇంద్రియ 
విషయాలు '5ి కనుక పంచాత్మ,. ఇంద్రియాలు +మనస్సు-6 కనుక 
“షడ్విధాకృతిక అని పేరు. 7 వాయువులు కనుక సప్తాత్మ 8 వసువులు 
కనుక 'అష్టవిధః అని పేరు. ప్రజాపతులు 9 కనుక “నవాత్మ అని పేరు. 
ప్రాణాలు 10 కనుక '“దశాత్మ అని పేరు. 
వివరణ : వాస్తవముగా ఉన్నది బ్రహ్మం. దానికి శక్తి ఉన్నది. కనుక “శక్తి” 
గూడా బ్రహ్మలోని భాగమే. ఈ శక్తి తన మాయా వైభవముతో ప్రపంచాన్ని 
విస్తరించినది. ఇందులో చైతన్యరూపంగా “బ్రహ్మం” ఉన్నది. కనుక “మూలం” 
శక్తి అంతా బ్రహ్మమే. కాగా ఈ ప్రపంచంలో మనం ఎన్ని విభాగాలు చేసినా 


32 శ్రీబెల్లంకొండ రామరాయవిద్వత్మవి 


అదంతా బ్రహ్మమే కాని వేటే పదార్థంకాదు. కాని మన దృష్టిలోని విభాగాలను 
అన్నింటిని చెప్పి ఆ భేదాలన్ని బ్రహ్మమని చెప్పటం ద్వారా ఈ నామాలు 
ఏర్పడినవి. తరువాత వచ్చే శ్లోకాలలో నామాలు గూడా ఈ విధంగా ఏర్పడినవే. 
శ్లో॥ ఏకాదశాత్మా చ పునర్వాదశాత్మా త్రయోదశః। 
చతుర్దశాత్మా భగవాంస్తథా పజ్బుదశాత్మకః।॥। 38 
ఏకాదశరుద్రాః, ద్వాదశాదిత్యాః, త్రయోదశ ప్రకృతిమహదహంకారాః 
పజ్బాతన్న్మా(త్రాణి పలా మహాభూతాని చ; చతుర్దశ మనవః, పజ్పుదశ 
భూతేన్టియ ప్రాణపజ్బకత్రయమ్‌. 
అనువాదం : ఏకాదశ రుద్రులు కనుక ఏకాదశాత్మ, ద్వాదశాదిత్యులు కనుక 
ద్వాదశాత్మ. ప్రకృతి, మహత్‌, అహంకారం, వంచ తన్మాత్రలు, 
పంచభూతములు =13 కనుక త్రయోదశాత్శ, 14మంది మనువులు కనుక 
చతుర్దశాత్మ, 5 భూతాలు, 5 ఇంద్రియాలు ర్‌ ప్రాణాలు=15 కనుక 
పంచదశాత్త. 
శ్లో అష్టాదశాత్మా చ చతుర్వింశత్యాత్మా శతాత్మకః। 
సహస్రాత్మాష్యనేకాత్మా కేవలాత్మా స్థిరాత్మకః॥। 39 
అష్టాదశవిద్యాశ్చతుర్వింశతి తత్వ్వాని. శతమ్మఖా నాడ్యోవా సహస్రం 
సూర్యకిరణా దేవా ఇతి వా. వస్తుతస్తు కేవలాత్నా. 
అనువాదం : 18 విద్యలు కనుక అష్టాదశాత, 24 తత్వ్వాలు=చతుర్వింశత్యాత్మ, 
యజ్ఞాలు 100. లేదా నాడులు 100. కనుక శతాత్మ, సూర్యకిరణాలు 1000 
లేదా దేవతలు 1000 కనుక సహస్రాత్మ వాస్తవముగా అంతా ఒక్కటే కనుక 
“కేవలాత్మ” అనియు పేర్లు. (సహస్రం అంటే 1000 లేదా చాలా అని 
అర్థం). 
వివరణ : 24 తత్త్వాలు 
శ్లో సాత్మా నిరాత్మా పూతాత్మా స్వత న్రాత్మా౭_న్తరాత్మకః। 
శాన్తాత్మా మజ్జలాత్మా చ శాశ్వతాత్మా నిరాత్శకః॥। 40 


32 


శ్రీ పరమాత్మసహగస్రనామావలళీస్తోత్రమ్‌ 33 


సాత్మా చేతనః. నిరాత్మా ఆత్మాన్తరరహితః దేహాత్మేన్దియాత్మాదయో బహవ 
ఆత్మానః కల్పితాస్సన్తి. తే త్వపూతా అస్వతన్హా అశాన్తా అమబ్దలా అశాశ్వతాశ్చ. 
తద్వ్యావృత్తయే ప్రాహ-పూతాళ్మేత్యాది సర్వాత్మాన్తరత్వా దన్తరాత్మాయమ్‌. 
నాయమన్యస్యాత్మేత్యాహ-నిజాత్మక ఇతి. స్వస్యైవాత్మా స్వరూపమిత్యర్థః. 
అనువాదం : ఆత్మ అనగా చైతన్యం. అదిగలవాడు కనుక సాత్మ. మటియొక్క 
ఆత్మ లేదు కనుక 'నిరాత్మ'. దేహం ఆత్మ అని, ఇంద్రియాలు ఆత్మయని, ఇలా 
అనేక వాదాలు, అనేక ఆత్మలు ఉన్నాయి. కాని అవి అపవిత్రములు, 
అస్వతంత్రములు, శాంతి రహితములు, అమంగలములు. అశాశ్వతములు 
కాని పరమాత్మ అట్టివాడు కాదు. కనుక “పూతాత్మ మొ॥ పేర్లు కలవు. పైన 
చెప్పిన సమస్త-ఆత్మలలోను అంతర్యామిగా ఉందెవాడు కనుక అంతరాత్మ. 
తనకుతానే ఆత్మ కనుక 'నిజాత్మకః అని పేరు. 
శ్లో॥ నీరస స్పరసో రస్యో రసికో రస ఏవ చ। 

అయ మేషస యో సౌ కః కోన్యోనన్యో భవానపి॥। 41 

ఉదకాదివన్నాయం రసగుణవానిత్యాహ-నీరస ఇతి ఆత్మరసాను 
భావినామన్యత్రానాదరాదాహ, సరస ఇతి. 'రసో వై సి ఇతి (శ్రుతేరాహ-రస 
ఇతి. ఇదమేతత్తద్యదదః కిమన్యభవచ్చబ్దవాచ్యం వస్తు సర్వమయమేవేత్యాహ- 
అయమిత్యాది. క ఇత్యాత్మ వాచీ శబ్దః. అనన్యః యస్మాదన్యన్న విద్యతే సః 
అనువాదం : జలము వలె ఆత్మకు రసము లేదు. కనుక *“నీరసః అని పేరు. 
“ఆయనయే రసం) అని వేద వాక్యము కలదు. పైగా ఆత్మజ్ఞానము కలిగిన 
వారికి ఇతర రసములపై ఆసక్తి లేదు. కనుక “ఆత్మ “సరసం” అని చెప్పవచ్చును. 
వాడు, వీడు, ఎవడు, ఇతరుడు నీవు మొ॥। పేర్లు గల పదార్థములన్నియు 
ఆత్మయే కనుక ఆత్మకు అయం, ఏషః మొ పేర్లు తగియున్నవి. ఇందులో 
“2” కః అను పేర్లు కలవు. అందులో ఒక కః అను పదమునకు ఎవడు? అని 
అర్థము. మటౌక “కి అను శబ్దమునకు “బ్రహ్మము” అని అర్థము. ఆయనకన్న 
ఇతరం లేదు కనుక “అనన్యః అని పేరు. 
శ్లో ఉమాసహాయ శ్రీకంఠ స్రినేత్రో నిగమధ్వజః। 

పీతామ్బరో జగన్నాథో రజ్గనాథో నటేశ్వరః॥। 42 





నివాళి 


పంగనామములద్ది 'వైష్లవరాముడై' 


తులసివనములోన నిలిచినాడు, 


శాస్తసాహితులలో ఛాత్రాభిరాముడై 


“గురు చక్రవర్తియె' మెణసినాడు, 
అల, శ్మశానము వద్ద “అలరు చింతలి నుధ్య 
బ్రహ్మచింతనతోడ పటుగినాడు, 


శ్రీ హయగ్రీవుని చిత్తమ్ములో నిల్పి 


“నిర్మల సృటికమై నిలిచినాడు, 


అట్టి 'బెల్లపుగొండి ను పట్టి నట్టి 
పమిడిపాటికి *“చీమనై' ప్రణతి సేతు 
అట్టి మహనీయుడైన “బహ్మణ్యమూర్తి 
తనువు తాకిన 'శేషుబావి ని దలంతు. 


న స్తామి కృష్ణా న చ శజ్కరం వా 
న స్తామి చాహం నుధుసూ 
సంస్తామి రామం దశపద్యభాష్య 
గతార్హసారీకృతవేదశా స్త్రమ్‌। 


దనం నా! 


మేళ్ళచెర్వు 


33 


శ్రీః 
శ్రీపరమాత్శ్మసహస్రనామావళీస్తో త్రమ్‌ 


సంస్కృతమూలమ్‌ వ్యాఖ్యా చ 
శ్రీ బెల్లంకొండ రామరాయవిద్వత్మనిః 
అనుసంధానమ్‌ (ఆంధ్రానువాద వ్యాఖ్యా) 
శ్రీ మేళ్ళచెజ్వు వేజ్యటసు బ్రహ్మణ్యశా స్త్రీ 





(ప్రకాశికా 
రావి కృష్ణకుమారి 
4-103, ఐ.ఎల్‌.టి.డి. కాలనీ ఎక్స్‌టెన్షన్‌, 
కొత్తపేట-చీరాల-528 157 





నివాళి 


పంగనామములద్ది 'వైష్లవరాముడై' 


తులసీననములోన నిలిచినాడు, 


శాస్తసాహితులలో ఛాత్రాభిరాముడై 


“గురు చక్రవర్తియె' మెణసినాడు, 
అల, శ్మశానము వద్ద “అలరు చింతలి మధ్య 
బ్రహ్మచింతనతోడ పణగినాడు, 


శ్రీ హయగ్రీవుని చిత్తమ్ములో నిల్పి 


“నిర్మల సృటికమై నిలిచినాడు, 


అట్టి 'బెల్లపుగొండి ను పట్టి నట్టి 
పమిడిపాటికి *“చీమనై' ప్రణతి సేతు 
అట్టి మహనీయుడైన “బహ్మణ్యమూర్తి 
తనువు తాకిన 'శేషుబావి ని దలంతు. 


న స్తామి కృష్ణా న చ శజ్కరం వా 
న స్తామి చాహం నుధుసూ 
సంస్తామి రామం దశపద్యభాష్య 
గతార్హసారీకృతవేదశా స్త్రమ్‌। 


దనం నా! 


మేళ్ళచెర్వు 


34 


శ్రీః 
శ్రీపరమాశ్శ్మసహస్రనామావళీస్తో త్రమ్‌ 


సంస్కృతమూలమ్‌ వ్యాఖ్యా చ 
శ్రీ బెల్లంకొండ రామరాయవిద్వత్మనిః 
అనుసంధానమ్‌ (ఆంధ్రానువాద వ్యాఖ్యా) 
శ్రీ మేళ్ళచెజ్వు వేజ్బటసుబ్రహ్మణ్యశాప్త్రీ 








(ప్రకాశికా 
రావి కృష్ణకుమారి 
4-103, ఐ.ఎల్‌.టి.డి. కాలనీ ఎక్స్‌టెన్షన్‌, 
కొత్తపేట-చీరాల-528 157 





నివాళి 


పంగనామములద్ది 'వైష్లవరాముడై' 


తులసివనములోన నిలిచినాడు, 


శాస్తసాహితులలో ఛాత్రాభిరాముడై 


“గురు చక్రవర్తియె' మెణసినాడు, 
అల, శ్మశానము వద్ద “అలరు చింతలి నుధ్య 
బ్రహ్మచింతనతోడ పటుగినాడు, 


శ్రీ హయగ్రీవుని చిత్తమ్ములో నిల్పి 


“నిర్మల సృటికమై నిలిచినాడు, 


అట్టి 'బెల్లపుగొండి ను పట్టి నట్టి 
పమిడిపాటికి *“చీమనై' ప్రణతి సేతు 
అట్టి మహనీయుడైన “బహ్మణ్యమూర్తి 
తనువు తాకిన 'శీషుబావి ని దలంతు. 


న స్తామి కృష్ణా న చ శజ్కరం వా 
న స్తామి చాహం మధుసూ 
సంస్తామి రామం దశపద్యభాష్య 
గతార్హసారీకృతవేదశా స్త్రమ్‌। 


దనం నా! 


మేళ్ళచెర్వు 


35 


శ్రీః 
శ్రీపరమాత్శ్మసహస్రనామావళీస్తో త్రమ్‌ 


సంస్కృతమూలమ్‌ వ్యాఖ్యా చ 
శ్రీ బెల్లంకొండ రామరాయవిద్వత్మనిః 
అనుసంధానమ్‌ (ఆంధ్రానువాద వ్యాఖ్యా) 
శ్రీ మేళ్ళచెజ్వు వేజ్బటసుబ్రహ్మణ్యశాస్త్రీ 





(ప్రకాశికా 
రావి కృష్ణకుమారి 
4-103, ఐ.ఎల్‌.టి.డి. కాలనీ ఎక్స్‌టెన్షన్‌, 
కొత్తపేట-చీరాల-528 157 





నివాళి 


పంగనామములద్ది 'వైష్లవరాముడై' 


తులసివనములోన నిలిచినాడు, 


శాస్తసాహితులలో ఛాత్రాభిరాముడై 


“గురు చక్రవర్తియె' మెణసినాడు, 
అల, శ్మశానము వద్ద “అలరు చింతలి నుధ్య 
బ్రహ్మచింతనతోడ పటగినాడు, 


శ్రీ హయగ్రీవుని చిత్తమ్ములో నిల్పి 


“నిర్మల సృటికమై నిలిచినాడు, 


అట్టి 'బెల్లపుగొండి ను పట్టి నట్టి 
పమిడిపాటికి *“చీమనై' ప్రణతి సేతు 
అట్టి మహనీయుడైన “బహ్మణ్యమూర్తి 
తనువు తాకిన 'శీషుబావి ని దలంతు. 


న స్తామి కృష్ణా న చ శజ్కరం వా 
న స్తామి చాహం మధుసూ 
సంస్తామి రామం దశపద్యభాష్య 
గతార్హసారీకృతవేదశా స్త్రమ్‌। 


దనం నా! 


మేళ్ళచెర్వు 


36 


శ్రీః 
శ్రీపరమాశ్శ్మసహస్రనామావళీస్తో త్రమ్‌ 


సంస్కృతమూలమ్‌ వ్యాఖ్యా చ 
శ్రీ బెల్లంకొండ రామరాయవిద్వత్మనిః 
అనుసంధానమ్‌ (ఆంధ్రానువాద వ్యాఖ్యా) 
శ్రీ మేళ్ళచెజ్వు వేజ్బటసుబ్రహ్మణ్యశాప్త్రీ 





(ప్రకాశికా 
రావి కృష్ణకుమారి 
4-103, ఐ.ఎల్‌.టి.డి. కాలనీ ఎక్స్‌టెన్షన్‌, 
కొత్తపేట-చీరాల-528 157 








తాతయ్య, అమ్మమ్మల 
(తాడికొండ వాస్తవ్యులు దొప్పలపూడి నాగయ్య, మహాలక్ష్మి) 
దివ్యస్మృతికి నమస్సులతో సమర్పితం. 
- రావిమోహనరాయః 


త్వరలో... 
శ్రీః 
మహాకవి శ్రీ కాళిదాసప్రణీతమ్‌ 
ఆ ఆలో 
మేఘదూతమహాకావ్యమ్‌ 
సంస్కృతవ్యాఖ్యాత్రయ (వల్లభదేవ-మల్లినాథ-పూర్ణసరస్వతి) 
సముల్లసితం ఆన “మృణాలినీ” వ్యాఖ్యా చ 
(పదవిభాగ-ప్రతిపదార్థ -తాత్పర్య-పదాదర్భమ్‌) 
రావిమోహనరాయః, ఎమ్‌.యన్‌.ని., ఎమ్‌. ఏ.,(సంన్ఫృతమ్‌) 


భూవిజ్ఞానశాస్త శాఖ- సెలక్షన్‌ గ్రేడ్‌ లెక్చరర్‌ 
వి.ఆర్‌.యస్‌. &వై.ఆర్‌.యన్‌. కాలేజి, చీరాల-523 157 


37 


